వ్యాఖ్య 
జ్ఞానబ్రహ్మ స్వామి సుందర చైతన్యానంద 


93 ౯ లర౯ మకు [బై nm 


ఖో విషయసూచిక" 


“ey 
స nn 

నిత్యవేదాధ్యయనము 
కర్మానుష్టానము 
ఈశ్వరార్న ణబుద్ది 
వాంఛానివృత్తి 
పాప ప్రక్షాళన 
సంసారదోవ దర్శము 
ఆత్మ విచారణ 
గృహవిముక్తి 
సజ్జన సాంగత్యము 
నిశ ్రరిభక్తి 
శాంతిజీవనము 
కర్మత్యాగము 
సద్గురు నాము ధ్యము 
గురుపాదుకా సేవనము 
ప్రణవోపాసన 
వేదాంత శ్రవణము 
మహావాక్య విచారణ 
వేదాంతాశ్రయము 
దుస్తర్క పరిత్యాగము 
వేదతర్కాను సరణ 
నిరంతర బ్రహ్మచింతన 
అహంకార నివృత్తి 
దేహభావ విస్మృతి 


ల 


24. విజ్ఞ విధేయత 
25. క్షుద్రోగ నివారణ 
26. భిక్లైనధ సేవనము 
27 స్వాద్వన్న అనాసక్తి 
28. సంతుష్ట జీవనము 
29; ద్వంద్వ సహనము 
30. వ్యర్థప్రసంగ విరమణ 
31. ఉదాసీన వెఖరి 
32. శుభాశుభ పరిత్యాగము 
౩3, ఏకాంత జీవనము 
శశ, 'బ్రహ్మభావము 
35. ఏకత్వానుభూతి 
36. జగప్మిథ్య 
37. సంచితకర్మ విముక్తి 
38. ఆగామికర్మ నివృత్తి 
39. ప్రారబ్ద కర్మానుభవము 
40. బ్రాహ్మీస్తితి 


ఓం తత్‌ సత్‌ 


ఉపోదాతము 


యె 


కాలం కదులుతున్నది. క్షణాలు కదలి నిముషాల్ని దొర్లిస్తున్నాయి. 
నిమిషాలు దొర్హి గంబల్ని నడిపిస్తున్నాయి. గంటలు నడచి రోజుల్ని 
ఊగిస్తున్నాయి. రోజులు ఊగి మాసాల్ని ఊపుతున్నాయి. మాసాలు కదలి 
సంవత్సరాల్ని తోస్తున్నాయి. అన్నీ కలసి ఒక క్షణాన మానవుడ్ని మృత్యు 
ముఖంలో పడదోస్తున్నాయి, 


మానవునికి నేడున్నది రేపుంటుందని ఖచ్చితంగా చెప్పలేము. నేటిని 


వినియోగించుకున్నవాడే మేటిగా నిలుస్తాడు. సాటిలేని వాడనిపించుకుంబాడు, 
నేటిని పాడుచేసుకుంటే అన్యాయంగా ఏటికి ఆహుతవుతాడు, 


(ప్రశస్తమైన మానవజన్మ లభించడమే దెవాన్నుగ్రహంగా భావించాలి. 
పాశవిక ప్రవృత్తితో (బతుకును వమ్ముచేసుకోకుండా పనిత్రంగా జీవించి 
ఆత్మవిదుడుగా నిలిచిపోవాలి. దేశకాల పరిస్థితుల కతీతమై, నిమ్మళానందమై 
భాసిల్లు ఆత్మను అనుభవమునకు తెచ్చుకొని తరించాలి, “తరతిశోక 
మాత్మవిత్‌ 1 ఆత్మవిదుడు దుఃఖమును దాటునని ఛాందోగ్యోపనివత్‌ 
తెలియ జేయుచున్నది, అందులకు సాధనయే మార్గమని శాస్త్రములు ఘోసిస్తున్నవి, 
అనుభవజ్ఞులెన మహాత్ములు |ప్రవచిస్తున్నారు. మరి సాధన అంటే ఏమిటి? 


"సద్‌ ” అను సంస్కృత ధాతువునుండి సాధన యను పదము 
పుట్టినది. * సద్‌ ” అనగా పొందుటకు ప్రయత్నించుటయని అర్థము, 


(౮ 


పొందబడునది సాధ్యమవుతుంది. పొందుటకు 'వ్రయత్నించువాడ్తు 
సాధకుడవుతాడు. సాధకుడు తాను సాధించ దలచుకొన్న దానిని పాందినచో 
తనకు సిద్దికలిగిందని భావము. సిద్దికలిగినవాడు సిద్ధపురువుడు,. సాధ్యవస్తువును 
లేదా సిద్ధత్వమును పొందగోరువాడు సాధనను చక్కగా కొనసాగించాలి, 
ప్రయత్న కీలునికి ఫలితము సిద్దిస్తుంది. యత్నశీలునికి ఆ ఫలితమే యాతనతో 
ప్రాప్తిస్తుంది. 


యత్నమునకు ప్రయత్నమునకు చాలా తేడావుంది. చేరదలచుకొన ్న్‌ 
గమ్యాన్ని సక్రమ మార్గంలో పయనించి చేరడము ప్రయత్నమనిపించు 
కుంటుంది. ప్రయత్నము చేయువాని బాలు శ్లేమకరము. శ్రమ అల్బము, 
సుఖమనంతము. 


అదేగమ్యాన్ని దారితప్పి అనవసర మార్గాల్లో నడక సాగించి చేరడము 
యత్నమనిపించుకుంటుంది. యత్నము చేయువాని బాట దుఃఖమయము 
అంత్యములో సుఖము ప్రాప్తించినా శ్రమ మాత్రము అధికము. 

తక్కువ పెటోలుతో ఎక్కువ దూరము ప్రయాణము చేయు శకటము 
ఉత్తమమని బుధజనులంటారు. అట్టి ఉత్తమమార్గము జ్ఞానమే గాని కర్మ 
కానేరదు. జ్ఞానావశ్యకతను తెలియజేయుటకే శాస్త్రముగాని కర్మాచరణకు 
కాదు. 


“కర్మ నిమిత్తం నశాస్రకృతం నర్వ్యపాణిమ దర్భనాల్‌ ” 
కర్మకు డ్రేరణ ప్రాణులయందే చక్కగా గోచరింపబడుచున్నందున 


కర్మాచరణకు శాస్త్రప్రమాణ మవసరం లేదు” అని త్రీ శంకరులవారు 
ఛాందోగ్యోపనిషద్భావ్యంలో తెలియజేశారు, 


కనుక ఆత్మ మార్గమున పయనించు సాధకునికి జ్ఞాన మార్గమే 
కల 
(శ్రేయోదాయకము. జ్ఞానమార్గమున యాత్రసల్పు ముముక్షువు ఏడు భూమి! 


నధిరోహిస్తాడు. అవియే సప్రజ్ఞాన భూమికలు. అవి 1) శుభేచ్చ 2) ఆత్మ | 


విచారము 3) అసంగభావన (లేక) తను మానసి 4) సత్తా వత్తి 5) అసంసక్తి 
6) పదార్ధ భావన (లేక) తురీయము 7) తుర్యగము ( లేక) మోక్షము, వీటివి 
గురించి కాస్త విపులంగా తెలుసుకుందాము. 


1. శుభేచ్చవా ఆథ్యాత్మిక చింతనాభిలాష మనసులో ఏర్పడాలి. ఇదియే 
శుభేచ = ప్రాపంచిక విషయ వాసనా ప్రభావముచే చెదర గొబ్బబడిన మనో 
బుద్దులు తత్త్వ చింతన చేయలేవు, తత్త చింతన చేయలేని అంతఃకరణలో 
శుభేచ్చ కనుపించదు. మహాత్ములను దర్శించుట వలన్క వారు బోధించు 
తాత్త్విక విషయములను శ్రవణము చేయుట వలన పుణ్యక్షేత్ర సందర్శనము 
వలన, తీర్దక్షేత పర్యటన వలన మనసులో భగవత్సంబంధిత సంకల్పాలు 
మొలకెత్తుతాయి. ఆత్మ విషయమై. ప్రగాఢమైన ఇచ స్‌ జనిస్తుంది. అట్టే 
అభీష్టము శుభప్రదమైనదిగాన అది శుభేచ యని పిలువబడింది, ఆధ్యాత్మిక 
సాధకుడు పయనించు జ్ఞాన భూమికలలో ఈ శుభేచ్చ మొదటిది. 


2. ఆత్మ విచారము = ఆత్మ విషయమై శుభేచ్చ జనించిన పిదప 
మనసులో విచారణ కొనసాగించాలి. శాస్త్ర పరిశోధన ద్వారా గురు వాక్యము 
ననుసరించుటద్వారా బుద్ధిలో ఆత్మానాత్మ వివేకజ్ఞానము వృద్ధి పరచుకోవాలి, 
తానెవరో విచారణ చేయాలి. దేహముయొక్క అనిత్యత్వాన్ని, మనోబుద్దుల 
చంచలత్యాన్ని, ఇంద్రియాల చపలత్వాన్ని గుర్తించాలి, దేహ మనోబుద్దులకు 
అధిష్టానమై నిత్యమై భాసించు ఆత్మను గూర్చి విచారణ సాగించాలి. ఇలా 
నిత్యా నిత్య వస్తు వివేకం ద్వారా ఆత్మ విచారమును కొనసాగించుట రెండవ 
భూమిక, 


3. అసంగభావన (లేక) తను మానసి = మూడవ భూమికయైన అనంగ 
భావన స్థితికి చేరిన వ్యక్తి మనసులో సంకల్పాల హోరు తగ్గుతుంది. మనసులో 
శుభేచ్చ ఏర్పడి యున్నందున సంకల్పాలు సక్రమ మార్గంలో నడుస్తాయి. 


(6) 


జగదీశ్యరయిని యందు ఆసక్తి వృద్దిచెందుతుంది. బహిర్ముఖమయ్యే మనోబుద్దులు 
యు 


లలేక్ష 


అంతర్ముఖ మవుతాయి. మనసు అంతర్ముఖం కాగానే సంకల్పాలు కద 
ఆగిపోతాయి. సంకల్పాలు ఆగడంచేత వినయ సంగత్వము క్షీణిస్తుంది, 
డ్‌ . 


నిస్సంగత్వ మేర్చడుతుంది. ఈస్టితినే అసంగ భావన లేక తను మానసి అని 
చెబుతారు. ఇది జ్ఞాన భూమికలలో మూడవది, 


4. సత్త్వాపత్తి:= నాల్గవ భూమికయైన సత్త్వాపత్తి స్టితికి చేరిన వ్యక్తికి | 


వాసనలు ప్రక్షాళన మవుతాయి. మనసులో సూక్ష్మరూపంగా యున న్న వాసనల 
యొక్క ప్రభావం చేతనే సంకలా ఎలు నడుస్తాయి. సంకల్పాలు మనిషిని 
ప్రేరేపించి కర్మల నాచరింపచేస్తాయి. శుభేచ ఏం ఆత్మ విచారముల ద్వారా 
పరోక్ష వస్తుతం త్ర జ్ఞానము కలుగుటచేత వాసనలలో మారు ్ప జనించి సంకల్ప 
(ప్రవాహమును నిరోధించడము జరుగుతుంది. ఇట్టి అసంగభావన అంతకరణలో 
కొనసాగుటవలన వాసనలు నిర్వీర్యమై అదృశ్యమవు తాయి. ఇదియే సత్త్యాపత్తి. 
జ్ఞాన భూమికలలో నాల్గవది, ఈస్థితికి చేరిన వ్యక్తి మనసులో ప్రశాంతత చోటు 
చేసుకుంటుంది. ఉద్రేకాలు అంతరించి పోతాయి, ఆవేశాలు ఆణగారిపోతాయి, 
ఆవేదన అదృశ్యమవుతుంది. ఆనందం పొడసూపుతుంది. మంగళకర దృష్టీ 
ఏర్పడుతుంది. అందరిలోను ఆత్మను దర్శించే అభ్యాసము కలుగుతుంది. " 
5. అసంసక్తి = సత్త్వాపత్తి స్దితిలో సంపూర్ణంగా అంతర్ముఖమైన 
మనోబుద్దులు చైతన్యంలో లయించడము వలన కలిగెడి ఆనందానుభూతియే 
ఈ అసంసక్తి భూమిక, ఈ స్టితిలో జీవుడు ఆనంద స్వరూపమును అనుభవము 
ద్వారా అందుకొని తృప్తి చెందుతాడు. అనంసక్తి భూమికలో దేవాధ్యాస 
వుండదు. కనుక దేహాభిమానము స్పురించదు. దేహాభిమానము సశించడము 
చేత ,దేహసంబంధిత వ్యామోహాలు బాంధవ్యాలు చిగురించవు. శారీరకంగా 
వచ్చు మార్పుల కతీతుడౌె దేహబాధల నధిగమించి, పూర్ణానంద స్వరూపుడై 
వెల్గొందుతాడు. సత్వరజస్తమోగుణాల కతీత్సుడై దేశకాల పరిస్థితుల కందనివాడె, 
నిర్మలానందముతో భాసిస్తాడు. ఇట్టిస్టితినే ఐదవ భూమికయైన అసంసక్తిగొ 
చెబుతారు. 


& 


6. తురీయము (లేక) పదార్థ భావన $- అసంసక్తి ద్వారా 
ఏర్పడిన ఆనందమునకు జ్ఞానము తోడై భాసించు అసిర సచనీయ అనుభూతియే 
పదార్ధ భావన (లేక) తురీయమ్బు అను భూమిక, ఇది జ్ఞానసాధనలో ఆరవ 
భూమిక. ఈ స్థితిలో అజ్ఞానము సమూలంగా దగ్గమైపోతుంది, నేన్ను నాది 
యనే అహంకారమమకారాదులు నశించిపోతాయి. ఏకత్వానుభూతి 
అనుభవ గ్రాహ్యమై యుంటుంది, సత్తున్కు అసత్తును రెండింటిని ప్రకాశింప 
చేసే అధిష్టానము అనుభూతిగా మిగుల్తుంది. జ్ఞాన నూ, నితో ఆనందానుభూతి 
కల్గుతుంది, 


7. తుర్యగముకా ఏడవ భూమిక పరమోత్క్బృష్టమైనది. దీనినే 
తుర్యగమనియు, శుద్దతురీయ మనియు, తురీయాతీత మనియు మోక్షమనియు 
పిలుస్తారు. ఇదియే నిర్భీజ సిర్వికల్ప సమాధి. ఉపాధి రహిత పరమానందస్థితి, 
అసిర్వచసీయానుభూతి, నిమ్ముళంక నిర్మలానంద ప్రాప్తి, నిష్మియత్వ 
నిరావరణ సమాధి. 


మొదటి మూడు భూమికలు జాగ్రదావస్టకు సంబంధించినవి. నాల్గవ 
భూమిక స్వప్నావస్థకు సంబంధించినది. ఐదవ భూమిక సుమప్వ్యావస్థకు 
సంబంధించినది, ఆరవ భూమిక తుధీయమునకు, ఏడవ భూమిక తురీయాతీత 
స్థితికి సంబంధించినవి. 

ఈ సప్తజ్ఞాన భూమికల ద్వారా నడక సాగించినమానవుడు మోక్షమును 
పొంది తరించును. ఇదియే సాధన. ఈ సాధనను తెలియజేయుచు శ్రీ 
ఆదిశంకరులు 'సాధనపంచకమ'ను దానిని రచించారు. ఇందులో ఐదు 
శ్లోకాలుంబాయి. ప్రతి బ్లేకంలోను సాధకుడు ఆచరించ వలసిన విషయాలు 
ఎనిమిది తెలియజేయబడ్డాలి. అయిదు లోకాలలో కలిపి నల్బభై సూచనలు 
చక్కగా అందించబడ్డాయి. ఈ నలభై సాధన విషయములు చేన్‌ విపుల 
వ్యాఖ్యానమే ప్రస్తుతము మనము పఠించు “ సాధన సంచకము. 


గతంలో శీ శంకరుల భజగోవిందమునకు వ్యాఖ్య వ్రాసి. భక్తుల: 
అమృత హస్తముల యందుంచడము జరిగినది. ప్రస్తుతము సాధన 'పంచకమ్యుఖైః 


వ్యాఖ్యానము తయారుచేసి సాధకుల ముందుంచడము జరుగుచున న్నది. శంకరక్ష్య 
నా ప్రసరిస్తున్నంత కాలము వారి (గ్రంథాలకు వ్యాఖ్యానము 'వ్రాయటద్వాం 
భక్తులకు సేవచేయగలవాడను, “ భక్తుల సేవయే భగవంతుని సేవ ” యని నా 
(ప్రగాఢ విశా వనము. 


శంకర వాజ్మయ ప్రియులారా ! జ్ఞాన మార్గమున నడకసాగించు 
ముముక్షువు లారా ! నా నమస్కారములతో పాటు ఈ (గ్రంథము నందుకోండి, 
ఇందులో జ్ఞాన స్పూర్తిని కల్గించు ఏ ఒక్క వాక్యమైనను అది శంకర కృపయే, 
అజ్ఞానమునకు సంబంధించిన చెత్తను గూర్చి వేరుగా చెప్పాలా ? అదంతానా 
సాత్తేనని గ్రహించండి. 

బుధ జనులారా 1982వ సంవత్సరము జూలె మాసములో ఈ “సాధన 
పంచకము” (గ్రంథాన్ని ముద్రించడము జరిగినది. ఇప్పటికి ఐదు ముద్రణలు 
జరిగాయి. ఇది ఆరవ ముదణము, మీరు చదవండి. సాధనను కొనసాగించండి. 
సాధ్యవస్తువును చేజిక్కించుకోంది. 


- (ఇభమస్తు) - 


ప్రణవ (పేనులతో 


స్వామి నుందరాతన్వానంద 


అ 


ఆదిశంకరుల 


సాధన పంచకము 


వేదో నీత్య మధీయతాం 
తదుదితం కర్మ స నుష్ట్రీయతాం 
తేనేశస్య విదీయణాం 
అపచితిః కామ్యేమతి స్యజ్యతాం 
పాపాఘః పరిధూయతాం 
భవసుఖేదోషోఒను సంధీయతాం 
ఆత్మేచ్చా వ్యవసీయతాం 
నిజగృహాత్తూర్గం వినిర్గమ్యతామ్‌ | 1 


తాత్సర్భము వా 

1. నిత్యము వేదాధ్యయనము చేయాలి. 

2. వేదమునందు తెలియజేయబడిన కర్మలనుదిక్షతో ఆచరించాలి. 

3. మనముచేయు కర్మలన్నీ ఈశ్వరునికి సమర్పించాలి. 

4. మనస్సులోని కోరికల సమూహము విడవిపెట్టారి. 

5.పాపాలను ప్రక్షాళనం చేసుకోవాలి. క! 
వ || 

6. సంసారమునందలి సుఖము శోకతప్రమైనదని తెలుసుకోవాలి. 


7. ఉత్తమ శ్రద్దతో ఆత్మవిచారణ జరుపుకోవాలి. 
8. గృహ శృంఖలాలనుండి విముక్తుడిని కావాలి... 


వ్యాఖ్య 


Ek నిత్యా వేదాధ్యయనము (Study the Vedas daily) :- 


నిత్యము వేదాధ్యయనము చేయాలి. సనాతన ధర్మ జీవనానికి 
ప్రామాణిక (గ్రంథము వేదము, “ విద్‌ ” అను సంస్కృతధాతువు నుండి 
వేదమను పదము ఆవిర్భవించినది. “విద్‌ ” అనగా తెలుసు కొనుట యని 
భావము, “ వేదము ” యనగా తెలుసుకొనదగినది జ్ఞానరూపమని అర్దము. 
మరి తెలుసుకొనదగినది ఏది ? ఈ ప్రపంచములో మనము సర్వమును 
తెలుసుకొనుచున్నాము. అన్నింటిని తెలుసుకొనే తెలివిని గూర్చి తెలుసుకొనే 
ప్రయత్నము చేయలేక పోతున్నాము. ప్రాపంచిక వస్తు ప్రపంచ స్టితిని ఎంతగా 
ఆకళింపు చేసుకున్నను మానవునికి దుఃఖం తప్పడం లేదు. శోకం అంతం 
కావడంలేదు. ఏది తెలుసుకొంటే సర్వము తెలియబడుతుందో దాసిని 
తెలుసుకోవడం చేత సమస్త శ్రేశములు హరింపబడతాయి. తెలియబడే వస్తు 
(ప్రపంచ సంఘాతమునంతా ఒకే శక్తి గ్రహించినపుడు అట్టి శక్తిని తెలుసుకొంటే 
సమస్తము అందులో అంతర్బూతమయ్యే యున్నది. అన్నిటిని (గ్రహించు 
అమరజ్యోతియే ఆత్మ. ఆత్మను గూర్చి తెలియచేయు అమృత సందేశమే 
వేదము. 


వేదము అపొరుషేయము. వేదమునకు ఇతర మత గ్రంథములకు వలె 
కర్త లేడు. వేదము మనిషిచే రచింపబడినదికాదు, భగవంతుడే వేదమునకు 
కర్త, సృష్టి స్థితి లయాలకు ఆధారము వేదము. వేదవిజ్ఞానము ననుసరించియే 
ఈ సృష్టి క్రమమంతయు జరుగుచున్నది. వేదమొక నాదము, అది వాదములకు 
చిక్కదు. భేదములకు దక్కదు. అది అనాహత నాదామృతము. అంతఃకరణ 
శుద్ది కలిగి పిరంతర తపోనిష్టా గరిమ్మలెన మహర్షులు ధ్యాన చిల్లుల యున్న 
ప్రశాంత మానసిక వాతావరణంలో ఆంతర్యంనుండి వేదము వారికి వినిపించింది. 
ఇనప డింది. కనుక “శత” అయింది. మహరులు తాము వినిన విషయాన్ని 


@ 


తమ శిష్యులకు తెలియజేశారు. శిష్యులు సురువ్లులె వారి శిష్యులకు 
బోధించారు. ఇలా గురు శిష్య పరంపరగా వేదము వల్తించబడుతూ ఈనాటివరకు 
నడక సాగించింది, సాగిస్తున్నది. భవివ్యత్తులో కూడా సాగుతూనే యుంటుంది. 
గురు శిమ్యులు కలసి మౌఖికముగా వల్లె వేయుచూ ఈ సనాతన జ్ఞాన 
భాండాగారమును ఈనాటివరకు భదపరచారు. మ్నుదణ సౌకర్యాలు ఆనాడు 
లేనందువలన వేద విజ్ఞానమంతయు తపోధన్నులెన మహర్షుల పవిత్ర 
మస్తిమ్యములలోనే నింపబడ్కి చెదరకుండా నడక సాగించింది. చెవినుండి 
చెవికి పయనిస్తూ రావడంచేత వేదవిద్యను “ కర్ణపరంపర ” యని కూడా 
అంటారు. 


వేదము ఎన్నో విషయాలు చెబుతుంది. అన్నిటిని గ్రహించడానికి 
అన్నువన మనసుండాలి. అంతకరణ శుద్ధి కావాలి. చిత్త శాంతిని కలిగి యుండాలి. 
మనోఫలకము శుద్ద దర్పణమువలె పరిశుద్ధమై నిర్మలమై భాసిస్తుండాలి, అది 
ఎలా సాధ్యం? వేదాధ్యయనము చేయుబచేతనే. సీళ్ళకుండలో సీబీవి 
నింవునపుడు ముందుగా ఆ నీటిలోనే కుండను కడుగునట్టు వేదమును 
(గ్రహించు ప్రశాంత చిత్తము వేదాధ్యయనము చేయుబచేతనే కలగాలి. వేదమును 
అధ్యయనము చేయు వ్యక్తికి జీవిత నిత్య సత్యాలు బోధపడుతాయి. 

33 
“ శాస్త్ర హేతుత్వాత్‌ ధర్మాధర్మ విజ్ఞానస్య 

* ధర్మాధర్మములను (గ్రహించు మన జ్ఞానమునకు వేదమే ప్రమాణమై. 
యున్న ్నదని”, స్ప, శంకరులు (బ్రహ్మ స్యూత భావ్యంలో తలియజేసియున్నారు. 

సత్యావగాహన బీడువారిన తన హృదయంలో అమృతజల్లులు కురిపీంచి, 
ఆచరణకు ప్రోత్సహించి అంతర్ముఖం చేస్తుంది. కనుక భ్రాంతిమయ సంసారిక 
అజ్లానాంధకారములో దిక్కుతోచక పరిభ్రమించు మానవుడు వేదాధ్యయన 
జ్యోతిని వెలిగించుకొని తద్వారా తన మార్గమును తెలునుకొని యాత్రను 
సుఖవంతం చేసుకోమని శ్రీ శంకరాచార్యులవారు ఈ సాధన వంచక ఆలయ. 
విర్మాణంలో (ప్రథమసోపానం తయారు చేశారు, pre 


2. కర్మా నుష్టానము (Carry out the injunctions of the Vedas) ; 


వేదమునందు తెలియజేయబడిన కర్మలను శ్రద్దతో ఆచరించ 
మంబున్నారు (క్రీ శంకరులు. నిత్య వేదాధ్యయనము కొనసాగించవలయుని 
|ప్రారంభములోనే తెలియజేశారు, వేదాధ్యయనము ద్వారా వేదాంతర్గత సత్యాలు 
బోధపడుతాయి. సత్యము తెలియడము వేరు. తెలిసిన సత్యమును ఆచరిం 
చడము వేరు. అధ్యయనము ఆచరణ కుపయుక్తం కావాలి, ఆచరణలేసి 
అధ్యయనము అజ్ఞానాఖ్యాసమేగాపి ఆత్మెక్యానందము కానేరదు. ఒక్కునాటి 
ఆచరణ కొన్ని సంవత్సరముల అధ్యయన ముకన్నా ఉత్క్బృవ్రము. Anounce 
of practice is better than tons of theory, study and talk, కనుక 
వేదమును చిలుకవలె వరించి బావి గిలకవలె పరి భ్రమించక వే దసత్యాలను ఆర్థం 
చేసుకోవడానికి ప్రయత్నించాలి. మొదట అర్థం చేసుకోవాలి. ఆ తరువాత 
ఆచరణ సాధ్యపడుతుంది. ఇలా అర్దం కాబడిన విషయాలను వేద ప్రతిపాదిత 
కర్మలను ఆచరణలో యుంచడానికి ప్రయత్నించారి. కర్మాచరణ అంత 
సులభంకాదు. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. అవరోధములు కలుగవచ్చు. 
అయినను దృఢ దీక్షతో ఆచరణకు పూనుకోవాలి. కర్మాచరణ మునందు 
అచంచల ఆత్మ నిశ్చయము కలిగియుండాలి. కర్మచేత మోక్షము 
సిద్ధిస్తుందా ? సిద్ధించదు. 
“ నకర్మణోస్తి నిశ్రేయసః సాధనత్వమ్‌ . 

“ పరామృతానందమునకు కర్మలు మార్గము కానేరవు ” అని (శ్రీ శంకర 

భగవత్పాదులు తన గీతాభాన్యంలో తొలిపియున్నారు. 


కర్మ అజ్ఞాన జనితము గనుక జ్ఞానమునకు సోపానము కానేరదు. మన 
మాచరించు కర్మలు మూడు విధాలుగా ఉంటాయి. 1) లౌకిక కర్మలు 2) (శ్రౌత 
కర్మలు: 3) స్మార్త కర్మలు. లౌకిక కర్మలు |ప్రాపంచికమైనని, మనోపరిధిలో 
కల్లుగు..ఆవేశమునను 'బాహ్యబగత్తులో ఆకృతిని ఏర్పరచునవి. లౌకిక కర్మల 
కొక ప్రమాణముండదు. (ప్రబోధథముండదు. తౌకిక కర్మలు శాశ్వతానందము 


సివ్వలేవు. కర్మద్వారా అనుభూతి పొందడము మూడు విషయాలపె ఆధారపడి 
యుంటుంది. కర్మ చేయాలని సంకల్పించే మనసు 1) ఇంద్రియాలద్వారా 2) 
వస్తువులు 3) వ్యక్షుల చెంతకు పయనించి అనుభవాలు గడిస్తుంటుంది. 
మనస్సు ఇంద్రియాలు, వస్తువులు ఒకే అనుభూతిని పొందుటకు అనుకూలంగా 
నున్నప్పుడే అనుభవం చక్కగా ఏర్పడుతుంది, కానీ సాధారణంగా 
మనోసంకల్పాదులతో ఇంద్రియాలు సహకరించవు. ఒక వేళ మనస్సు 
ఇందియాలు ఒకే బాటలో నడిచినా వస్తువులు భిన్న మార్గంలో కదలి 


బాధపెడతొయి, కనుక లౌకిక కర్మాచరణ మానవునికి ఏర్మలానందమును 
ప్రసాదించలేదు. 


రెండవది (శ్రౌతకర్మలు, ఇవి వేదమునందలి కర్మకాండయందు 
ప్రతిపాదించబడియున్నవి. ఇవికూడా జీవికి పరివూర్ణానందమును (ప్రసాదించలేవు. 
“ నహికర్మ కాళ్ణేన పరఆత్మా ప్రకాశ్యతే ” 

“ వేదమునందలి కర్మకాండ ఆత్మజ్ఞానమును ఎరుకపరచలేదని క్ర 
శంకరులు బృహదారణ్యకోపనిషద్భావ్యంలో తెలియజేశారు, యజ్ఞయాగాది 
కర్మలన్నియు ఒక ఫలితము నాశించియే నిర్వహించ బడుచున్నవి. లేసిదానిని 
పౌందుట్లకే చేయు ప్రయత్నమైయున్నది. కానీ జీవుడాశించు ఆనందము 
ఉన్నదానిని తెలుసుకొనుటచే పొందబడునదియేగాని లేనిదానిని అన్వేషించి 
ఆనుభవించేది గాదు. అదియును గాక ఈ ్రాతకర్మాచరణలో దోషములు 
కదిలినా లోపములు కలిగినా దానివలన ఇక్కట్లు సంభవించే (ప్రమాదము 
కూడా కలదు, అట్టి కర్మల పరిహారార్ధం వేదమే ప్రాయశ్చిత్త కర్మలను కూడా 
సూచించి తెలియజేసింది. కర్మాచరణ సరిగా నిర్వహించబడక పోయినందున 
తద్వారా కలుగు ప్రమాదములను నివారించుటకు ఆచరించవలసిన కర్మలే 
(ప్రాయశ్చిత్త కర్మలు, ఉ|| “పెన్సిలిన్‌ ఇంజక్షన్‌” వలన వచ్చు రియాక్షన్‌ నుండి 
కాపాడుటకు “ అవిల్‌ * ఇంబిక్షన్‌ చేసినట్లు. 


మూడవది. స్మార్తకర్మలు. అనగా స్మృతులచే |ప్రతిపాదించబడినవి 
మనుధర్మ, వరాశర, యాజ్ఞవల్క్య ధర్మన్మృతులలో స్మార్తకర్మలు 
తెలియజేయబడినవి. ఇవి ధర్మమార్గమున యాత్ర చేయుటకు ఉపకరిస్తాయి, 
ధర్మాచరణము చేత పుణ్యం అభిస్తుందేగాని మోక్షము సిద్ధించదు. పుణ్యఫల 
విశేషముచేత ఇందాది పదవులు సంక్రమిస్తాయి. కాలములో కలిసాచి న 
పదవులు కాలంలోనే నశిస్తాయి. ల శ్రీణేపుణ్యే మర్త్యలోకం విశంతి ” 
పుణ్యముతరిగిపోగానే మళ్ళీ భూలోకాని కరుదెంచవలసి వస్తుంది, గర్భదరి|ద్రుడెన 
వాడు కొంతకాలము నిద్రలో చక్రవర్తియై సాధించే దేముంటుంది ? కనుక 
స్మార్తకర్మలు కూడా అపవరిపూర్ణమై మానవుని కర్మ సముద్రములో 
పడదోస్తాయి. 

“అనిరోధితయా కర్మ నావిద్యాం వినివర్తయేత్‌ ” 


“కర్మకు, అజ్ఞానముసకు పరస్పర విరోధములేదుగాన కర్మానుష్టానము 
అవిద్యను తొలగించలేదు ” యని శంకరాచార్యులవారే ఆత్మబోధ యందు 
తెలియజేసి యున్నారు. 


“ యదేవ ప్రవృత్తి కారణం తదేవ నివృత్తికారణం న భవతి స్త 


“బంధమునకు కారణమైన కర్మ బంధ విముక్తికి కారణం కానేరదు స్ట్‌ 
యని బృహదారణ్యకోపనిషద్భావ్యంలో ఆచార్యులు తెలియదేసియున్నారు- 


“ నహి తమ స్తమసో నివర్తకమ్‌ ” 
“ వీకటిని చీకటిచే నిర్మూలించలేనబ్లు కర్మ అజ్ఞానమును పోగొట్టలే ద 
యని భగవత్చాదులు తన గీతాభావ్యంలో తెలియజేసియున్నారు. 


_ మరి అవిద్య ఏలా తొలగుతుంది? కర్మచేత తొలగదు. అలాగని మనిషీ 
కర్మల్రాచరించక్రుండా యుండగలడా? 


“నహికళ్చిత్‌ క్షణమపి జాతుతిష్ట త్యకర్మకృత్‌ ర 


కర్మాచరణ లేకుండా మనిషి క్షణకాలం కూడా మనుగడను సాగించలేడు. 
మరి కర్మ అజ్ఞాన జనితం గనుక కర్మాచరణ అజ్ఞానము నెలా నిర్మూలిస్తుంది? 
అలాగని కర్మలాచరించకుండా మసిషి జీవించగలడా? కర్మలాచరింపబడాలి, 
అయితే అవి బంధహేతువులు గాకుండా యుండాలి. అది ఎలా సాధ్యం? ఈ 
విషయమును తరువాత సోపానములో తెలియజేయుచున్నారు. 


లే ఈశ్వరార్భుణ బుద్ది (Offer the fruits of actions to the Almighty) :- 
మనము చేయు కర్మలన్నీ ఈశ్వరునికి సమర్పించాలి. కర్మలు 
ఈశ్వరునికి సమర్చించడమెలా ? కర్మలనెందుకు సమర్చించాలి? కర్మలు 
ఆపంపూర్ణశకు చి హ్నమాలు. కర్మలు అజ్ఞాన జవితములు. మరి అజ్ఞానమనునది 
కర్మ యందున్నదా? కర్మచేయువాని భావము నందున్నదా? కర్మజడము 
గనుక కర్మ చేయువాని మనోభావమందే యున్నది. కనుక కర్మచేయువాని 
ఆంతర్యములో యున్న అజ్ఞానబీజము అహంకారమను వృక్షాన్ని తయారుచేసి 
శాఖోపశాఖలుగా విస్తరింప చేసింది. అహంకారమే సర్వ కర్మలకు మూలవస్తువె 
యున్నది. బీజస్టానమై యున్నది. కనుక అహంకారమును భగవానునికి 
సమర్పించాలి. మనము చేయు కర్మలన్నీ ఈశ్వరునికి సమర్పించుట యనగా 
అహంకారమును స్వామి పాదాల చెంత సమర్పించుట యని భావము. 


మనసులో అహంకారము తొలగినచో ఆత్మానందము కరతలామలకము, 
గళమునందలి కంటకము ఆహారమును భుజింపనీయక నిరోధించునటుల 
అహంకారము ఆత్మానందమును అనుభవించనీయక  బాధపెట్టుచున్నదని 
ఆదిశంకరాచార్యుల వారు (ప్రబోధించారు. కంఠమున చేరినముల్లు మహా 
ప్రమాదకరము. రుచికరమైన పదార్దములు వడ్డించబడ్డాయి. తినవలయుననెడి 
కుతూహలం మనస్సులో యున్నది. అయినను కంఠమున ముబ్బువుండుబచేత 
భుజించను వీలు లేకుండాయున్నది. ముల్టును తొలగించినచో భుజించి 
ఆనందించవచ్చును. అలాగే మనస్సను గళమున కంటకమను అహంకారము. 
చేరి ఆత్మానంద భోజనమును భుజింపసీయక అద్దుపెట్టుచున్నది. అహంకారమును 
తాలగించినచో ఆత్మానుభూతిసి పొంది తరించనచ్చును.- శ 


అహంకారమును తొాలగించవలయునన్నచో మన మనసులో కదులు 
సంకల్పాలను శ్రీ కృష్ణ పద సంకణముల చెంతకు నడుప గలగాలి, ఈశ్వర 
సంకల్పాలతో మది నిండగానే అహంకారము అదృశ్యమై ఆనందము 
తాండవిన్తుంది. మనస్సులో కదిలే కామ సంగీతానికి అనువుగా అహంకార నర్మ 
అభిమాన పాదాసికి రాగద్వేషాలనే గజ్జె కట్చి భాంతి నృత్యము చేయడానికి 
ప్రారం భిస్తుంది. వెంటనే అహంకార నర్తకి మాయా ప్రదర్శనను పసిగబ్బి 
“కృష్టా ! వాసుదేవా ! ” యని ఆర్తితో, భక్తితో, భగవానుని పిలవాలి, అంతే 
అహంకారము అదృశ్యమైపోతుంది. 


అహంకారము కొంతకాలము కనుపించక పోవచ్చును. అంతమ్మాత్రము 
చేత అది సమూలంగా నశించిందని భావించరాదు. అహంకార వృక్షాన్ని కూకటి 
వ్రేళ్ళతో కూడా పెకలించాలి. అలా కానిచో ఏ క్షణమైనను అహంకార 
శేషాంకురము సజీవమై చిత్ర విచిత్ర పంథాలో వృద్ది చెంది మానవ స్వరూపమునే 
మార్చి వేయవచ్చును. కనుక అహంకారమును నిర్విశేషంగా మార్చాలి. 
నిరంతరము మన ఆంతర్యములో కదిలే సంకల్పాలను భగవానుస్తాపెకి మరల్బడము 
చేతనే అహంకారము నిర్మూలించబడుతుంది. భగనత్స్మరణతో సదా జీవించి 


అహంకారమును రూపుమాపుటయే కర్మలను భగవంతునికి సమర్పించుట 
యవి భావము. 


4. వాంఛానివ జ (Abandon the band of desires in toto) :- 

మనను లోని కోరికల సమూహమును విడిచెపట్ట మంటున్నారు శ్రీ 
శంకరులు, చెలువు నీటితో సిండియున ్న ట్టు మానవుని మనస్సు కోరికలతో 
విండి యుంటుంది. కోరికలను తీర్చడమనేది అగ్నిలో నేయిపోసి ఆర్చడానికీ 
చేసే (ప్రయత్నమే అవుతుంది. కోరికల వలననే కర్మ జరుగుచున్నది. 

న 
కామాయమానశ్చ కరోతి కర్మాణి ” 

కోరిక చేతనే కర్మాచరణ జరుగుచున్నదని తెత్తిరీయోపనిషద్భాన్యంలో 

శ్రి శంకరాచార్యులవారు. “తెలియజేసియున్నారు. 


య 

కోరికలకు అంతమనేది ఉండదు, తీర్చుతున్న కొద్ది వేయినాల్కలను 

చోచి అ|క్రోశిస్తూనే యుంటుంది. కారాగారంలో యున్నవాడు శారీరకంగా ఖెది, 

కోరికలమధ్య నున్నవాడు మానసిక ఖెది, కోరికలు మానవుసి పెచ్చివాణ్లేగా చేసి 

వస్తు ప్రపంచము చుట్టూ పర్మిభ్రమించేలా చేస్తాయి. కోరికలకు బాసిసయైన 

మానవుడు రాగద్వేషాలకు లొంగియుంటాడు, పావవుణ్యాలమధ్య 

నలిగిపోతుంటాడు. మంచి చెడుల మధ్య సతమత మవుతుంబాడు. 

మానావమానాల మధ్య కలతచెందుతుంటాడు, నిరాశతో, నిస్సృహతో 

జీవితాన్నాక బండ |బ్రతుకుగా మార్చుకొని చావు బ్రతుకుల తారతమ్యం 
గ్రహించలేక పోతపోసిన శోకమూర్తిలా మిగిలిపోతాడు. 


తీరిన కోర్కెలు నూతనానుభవాన్ని వాంఛిస్తుంటాయి. తీరని వాంఛలు 
హృదయంలో నిరాశాగాలుల్ని తోలుతుంటాయి. కోరికలు తీరినా దుఃఖమే 
తీరకపోయినా శోకమే. ఎటు చూచినా శోక సముద్రంలో మనలను పడదోయు 
కోరికలను వివతుల్యంగా భావించి విసర్తించాలి, కోరికల వలన మనస్సు కలత 
చెందుతుంది. కలత చెందిన మనస్సులో ఆందోళన కదులుతుంది. ఆందోళనా 
పూరిత మనస్సులో ఆవేదన చెలరేగుతుంది, ఆవేదన ననుభవించు మనస్సులో 
అవగాహన అంతరిస్తుంది. అవగాహన లేనిదే ఆధ్యాత్మిక మార్గంలో చరించడము 
కష్టము. 

నిర్వికల్పానందమును పాందుటకు నిర్మల అంతకరణ అవసరము. 
కోరికలచేత మనోనెర్మల్యము కుంటుపడుతుంది. కనుక కోరికలను విడనాడాలి. 
దానికి మార్గమేమిటి? ఒక్క కోర్కెను పట్టుకొని మిగతా కోర్కెలన్నిటినీ 
విడచిపెట్టులి. వబ్బుకోవలసిన ఒక్క కోర్కె ఏమిటి? ఏ కోరిక ఉండకూడదనే 
కోరిక, ఆ ఒక్క కోర్కెను గట్టిగా కౌ గిలించుకుంటేచాలు. మిగతా కోర్కెలన్నీ 
వాటంతటవే పలాయనం చిత్తగిస్తాయి. కోరికలన్నిటిని నశింపచేయు కోరికగొని 
ఆ కోరికను ఎలా అలవరుచుకోవాలి? దానికి సూటింపైన మార్గం సదా 
భగవానువి అనంత చైతన్యమును గురించి స్మరించుటయే. తద్వారా కలుగు 
అమృత ఫలమును గూర్చి మననం చేయుటయే. సదా భగవానుని గూర్చి 
2 


చింతించుట వలన్క ఆత్మెక్యాను సంధానము చేయుటవలన భగవం, 
గాఢానురక్తి కలిగి ప్రాపంచిక విషయాలపె విరక్తి జనిస్తుంది, విషయ 
విషపూరితమనే జ్ఞానం కలుగుతుంది. అట్టి ఆతా 
కోరికలు అంతరించిపో 
కరిగిపోతాయి. 


తుస్ప్పా 

చ 
ప్రపంచము 
శనాత్మ నివేక జ్ఞానంతో 
తాయి. కోరికలవలన ఏర్పడిన కల్మషములన్నీ 


త పాప (ప్రక్షాళన _ (Wash Off all sins) :- 


మనలోని నిగూఢమైన కోరికలే కర్మాచరణ మునకు కారణమగుచున న్నవి, 
ప్రతివ్యక్తి అసంఖ్యాకమైన కోరికలతో కరుడుగల్టు యుంటాడు, కోరికలను 
తృప్తిపరచుకొసుటకు కర్మల నాచరిస్తుంబాడు. 

శరీరముద్యారా మనము కర్మల నాచరిస్తాము. అలా కర్మాచరణకు 
ఆంతర్యంలో మనము జరుపు చింతనమే కారణము. ఒక్కొక్క వ్యక్తిలో 
ఒక్కొక్క విధమైన విషయాను చింతన జరుగుతుంటుంది, అలా వ్యక్తులలో 
భిన్న విషయాను చింతన జరుగుటకు వారిలో సూక్ష్మంగా యున్న అభిరుచులే 
కారణము. ఈ అభిరుచులు మనసులో ఎలా చోటుచేసుకున ్నని ? ఎక్కడ 
గ్‌ ? 

ండి కల్లినవి ? ఇక్కడ కొద్దిగా విచారణ సాగించాలి, 


_ ఆసక్తితో మనం కర్మల నాచరిస్తాము. కర్మలాచరింపబడగానే ఫలితాలు 
ఆారరభక నిర్ణయింపబడతాయి. కర్మలకు వెంటనే ఫలితాలొస్తాయి. ఉదా | 
దాహంగా వుంది నీళ్ళు (తాగాము. వెంటనే దాహం తీరింది. మరికొన్ని 
sa కాలవ్యవధి వుంటుంది. ఉదా | ఈరోజు భూమిలో విత్తనము 

* అది ఎంతో కాల 
మం ప్థితగటల్ని జ ఛరలాల స్వయ న రం 
ద్ద యి. ఏది ఎట్టున్నను 


కర్మం, 
వ అ ws ఫలితము సిర్ణయింపబడుతుంది. అందుతుంది. 
న స పం అంతటితో అద్భృశ్యము కాదు, మనస్సులో 
ల భూతి లిచియుంటుంది. నూక్ష్మాతి నూక్ష్మంగా మనన్సులో 
ేటుచేసుకొనియుండి, చ న -/ 

9 అనుకూల మానసిక వాతావరణంలో మనిషిని 


డ్రేరేపిస్తుంటాయి. వీటినే“ వాసనలు” అంటారు. వాసనా ప్రేరిత అవేశముతో 
వ్యక్తి కర్మ లాచరిస్తుంటాడు, అవి నూతన ఫరితాల నిస్తుంభాయి. తద్వారా 
నూతన వాసనలు తయారవుతుంటాయి. ఆంతర్యంలో నిలిచియున్న ఈ 
వాసనలనే వేదాంత పరిభాషలో “ పాపములు ” అంటారు. 


వ్యక్తి పాపజీవనమును గడుపుటకు అతనిలో తిష్టనేసియున్న పాపాలే 
కారణము. పాపాంకురమే పాపజీవన వృక్షానికి పునాది. వాసనలనే నల్లత్రాచును 
మనలో నుంచుకొని విషయాను చింతనమును పాలుపోసి పెంచుతున్నాము. 
అది ఏదో ఒకనాడు |త్రీవంగా కాబుచేయక మానదు, మన జీవితం అంతరించక 
పోదు. పాపములను ప్రక్షాళనం చేయమంబున్నారు ఆచార్యులవారు, అందుకనే 
పూర్వము (బ్రహ్మచారులు సమిధలను చేతపబ్బ్టుకొవి గురుసావ్నిధ్యమునకు 
వెళ్ళేవారు. “ ఓ గురుదేవా! నా పాపపు మూబలన్నీ సీ యనుగ్రహముచే 
జ్ఞానాగ్నిలో పడి దగ్ధం గానిమ్ము ! ” అనుటయే సమిధలు తీసుకెళ్ళుబలోని 
భావము. మనసులో చోబుచేసికొని యున్న పాపాలు లేదా వాసనలు ఎలా 
పోతాయి? అని పోవు. చెలరేగుతూనే వుంటాయి. వాటి క్రియాశీలత్వాన్ని 
అరికడితేచాలు. వాసనలు విజృంభించగానే వాటీని ఆచరణణవెపు మలుపు 
తిప్పితే కర్మాచరణ జరిగి తద్వారా లభించిన ఫలితాలు నూతన వాసనల 
నందిస్తాయి. అలా గాకుండా ఆచరణను ఆపినచో ఆ వాసన సిర్వీర్యమై 
అంతరించిపోతుంది. ఇలా వాసనలను అంతం చేయాలి. 


మనోఫలకం ఉ ధృతంగా వాసనలు చెలరేగునపుడు వాటిని ఆచరణలో 
పెట్టకుండా అరికట్టడము మనకు సాధ్యపడుతుందా? ఇలా వాసనలను అడ్డగించి 
అరికట్టి, అంతమొందించవలయునని దానికి ఒక్కశు మార్గము. మనలో 
నడిచే వాననలు విషయ ప్రపంచమునకు సంబంధించినవి. వాటినే అనద్వాననలు 
అంటారు. అనగా అసత్తుకు' సంబంధించిసవని భావము, వాటిని రూపుమాసాలంటే 
సద్వాసనా ప్రభావం ఏర్పడాలి. అనగా సత్పదార్థమునకు సంబంధించిన 
ఆలోచనలు నడుస్తుండాలి. వినయ చింతన కదిలినప్పుడల్లా విశ్వనాథుని 


స్మరణ జరగడం |ప్రారంభంకావాలి, అప్పుడు అసద్వాసనలు అంతరిస్తాయి. 


మరి ఇక ప్రస్తుతం ఆచరించే కర్మలసంగతి. వర్తమానానికి సంబ ర 
వినయం. గతంలో మనం ఎనో ్న కర్మల నాచరించియునా సము, వ్వా 
ఫలితాలు కూడా ప్రస్తుతము కల్గుతూనే ఉంటాయి. వాటి విషయంలో ఎలా 
ప్రవర్తించాలి? కర్మఫరితాలను ఈశ్వర ప్రసాదంగా సీ $కరించి అను 
దానికి మార్గం, ప్రసాద మనస్తత్వము చేత మనసులో ప్రశాంతత కల్గుతుంది, 


ఇలా మనస్సులోని వాసనలను క్షాళనం చేయడమే పాప ప్రక్షాళనం 
జరపడమని (గ్రహించాలి. 
6. నంసార దోవ దర్భనం (Reflect over the evil of Samsara) :- 

సంసారము నందలి సుఖము శోకతప్తమైసదని (గ్రహంచమంటున్నారు 
పూజ్యపాదులు. విషయ నంగత్వముగల వారికి సంసారిక జీవనము 
సారవంతమైనదిగా గోచరిస్తుంది. విచక్షణారహిత జీవనమే ఈ అయోమయ 
అవగాహనకు కారణము. (ప్రాపంచిక భోగములందలి సుఖము శోకతప్తమైన దని 
బువులు గుర్తించి ఉపనిషత్తులలో తాలియజేసే యున్నారు, వారు 
విషయభోగానుభవము ననుభవించుటకు అశక్షులె నిరాశావాదంతో ఈ సిద్దాంతము 
చేయలేదు, వారు గృహస్థులుగానే యుండ్కి ఈ (ప్రాపంచిక విషయ 
సుఖానుభవమునుపౌంది ఆ యనుభూతి దుఃఖమిశ్రితమస్కి అల్బసుఖము, 
బహు శ్లేశముతో కూడుకొని యున దనియు సెలవిచ్చారు. 

సంసారిక విషయ సుఖాలు క్షణ భంగురములు. కాలంలో కదిలి కాలంలో 
అంతరిస్తాయి. కనుక అశాశ్వతమైనవి. అనిత్యసుఖాలు శాశ్యచానందాన్నాలా 
'ప్రపాదించగలవు? సీటిబుడగ ఆస్తిత్వంగల సుఖాలతో మన మంతపరకు 
తృప్తి చెందగలము? పైగా మోసపూ రితమై యుంటాయి. వంచన అండజూసుకొని 
(భాంతిపంచన తలదాచుకొని వుంటాయి. ఊహాపూరితమె యుంటాయి. 
అందుచేత: స్థిర ప్రమాణముగా భాసించవు, మంచి ఏదో వరయించుటకు 
తల్లో అయోమయంగా ఉంటాయి. అన్ని సమయాల్లో అందరికి 
9దించే "స్థితిలో ఉండవు, నిజానిజాలు వ్యక్తిగత అభి[సాయంపే 


ధించి | 


భవించడమ్వే ! 


ఆధారపడియుండుట వలన మనమిచే ఎ అసత్యపు విలువలే వాటికి లేని 
అందాన్ని అందిస్తున్నాయి. 
Wik 
పురుషాభి 'ప్రాయతంత్రే అర్దానర్లౌ ” 
ఇ 0 
మంచి చెడులు పురుషాభిప్రాయయై ఆధారపడి యుంటాయని 
శంకరాచార్యుల వారు తెలియజేసియునా రు. 


కనుక విషయసుఖాలు దుఃఖ మిశితాలు, గోరంత సుఖములో కొండంత 

దుఃఖము నిండి యుంటుంది, విషయానుభవము ఆనందము నివ్వదు. 
పెపెచ్చు అశాంతి నందిస్తుంది. తామర గోకుతున సృ ంతవరకు ఆనందముగానే 
యుంటుంది. నంతేపు గోకగలడు? గోచ్చురూడా అలసిపోతాయి. వ్రేళ్ళు 
కదలనంటాయి, గోకడం ఆపితేచాలు. ఘోరనరకం ప్రారంభమవుతుంది. 
సంసారిక సుఖాలు అంతే. అనుభవించినంతవరకు ఆనందంగానే యుంబుంది. 
అనుభవించడము కాగానే అశాంతి అలుముకుంటింది, ఈవిషయ సుఖానుభవమే 
జన్మకు కూడా కారణమగుచున్నది. 


విషయసుఖాలయందు నిజంగా ఆనందమున్నచో అవి అనుభవించగానే 
తద్వారా కలిగే ఆనందం శాశ్వతంగా మనస్సులో నిలిచిపోవాఠి. గత అర్హవె 
సంవత్సరాలుగా అనుభవించినను తృప్తి తీరలేదంకే ఆ వాతాపి జీర్ణం 
ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. ఇదొక మహామారి రోగము. చికిత్సలేని 
వ్యాధి. 

విషయానురక్తిగల వ్యక్తికి వన్తుసేకరణయందు పరిశ్రమ, వాటిని 
రక్షించడములో (శ్రమ, అనుభవించడములో |భమ్క ఆ తరువాత కనుపించేది 
లార్డ్‌ యమ. 


పరిణామ శీలమైన ప్రపంచ మనుగడలో వ్యక్తులతోగానీ లేదో నస్తువులతో 
గొని నీవు ఏర స్పరచుకొనే సంబంధమువలన నీకు ఆనందము కలుగదు. 
ఆనందము ఆత్మకు సంబంధించినది, సంసారిక విషయాలు దుఃఖమిశ్రితములు. 
కనుక ఆతా, 'శ్రనందమునకు ప్రయత్ని స్నంచాలి, విషయసుఖాలయందు సంగత (ము 
లేక తటస్థ చింతన విధానంద్వారా సంత ప్తికర జీవనం గడపాలి, 


(2) 


పూలు ఉదయాన విరబూస్తాయి. సాయంత్రము వాడిపోత్రాల్ను, 
విరబూయగానే స్తుతించ నవసరములేదు. వాడిపోగానే సిందించపసిలేద్చ, 
ప్రాపంచిక విషయాలయందు జరుగుచున్న దానిని సంగత ములేక్ష వీక్రించడము 
లోనే శాంతియున్నది. అందుచేతనేనేమో భగవాన్‌ రమణ మహర్షి “బగ్గ 
చూస్తూవుండు” మని తరచుగా సెలవిచ్చేవారు. చూడదలచుకున ది జరగాలని 
భావించడంకన్నా జరిగేది చూడబంలోనే ఆనందము నిండియున్నది, 


7 ఆత్మ విచారణ (D0 Atmic Enquiry) :- 


శ్రీ 
శంకరులు తెలియజేస్తున్నారు. విచారణ ద్వారా అజ్ఞానము పటాపంచలై 
జ్ఞానము భాసిస్తుంది. మోక్షమునకు జ్ఞానమొక్కకే సూటింైన మార్గము. 


« 


ఆత్మానందము పొందుబకు విచారణ యొక్క-శే మార్గమని 


» 
“ జ్ఞానాత్‌ మోక్లాఇతి చ సర్వోపనినదాం సిద్దాన్తః 
Es (ne యా! 
“జ్ఞానము ద్వారానే మోక్షము లభిస్తుందని సర్వోపనిషత్తుల యందు 
చేయబడిన సిద్దాంత నిర్ణయ” మని (శ్రీ శంకరులు ఛాందోగ్యోపనిషద్భావ్యంలో 
తెలియజేశారు. 


జ్ఞానము విచారణ ద్వారానే కలగాలి. “ నేతి నేతి ” యనెడి 
ఉపవివృత్రతిపాదిత సషీధమార్గము నవలంబించినను విచారణ కొన 
సాగించవచ్చును. “ జనన మరణాదులు గల శరీరమును నేను కాను, జ్ఞాన రహి 
తమైన ఇంద్రియాలు నేనుగాను చంచలమైన మనస్సు నేనుగాను, పరిణామ 
శీలమైన బుద్దిని నేను గాను. ” అని సొషేధిస్తూ అనే వణ కొనసాగించినచో ఇలా 
వొషేధించు వాడెవరో అవగత మవుతుంది. స్నోధించు వానిని నిరాకరించి 
నిర్మూలించే అవకాశంలేదు గనుక నిర్వికల మని నిర్ణయించడం జరుగుతుంది. 
1ఆద్రియే. (ఆత్మ, “కేవల చివ్మాత్ర చైతన్యము, 


తి ఒక్కరిలో పరెశీలొస్తే అయిదు విషయాలు (ప్రస్ఫుటంగా తెలుస్తాయి. 
ప్క ఆస్తి భాతి ప్రియాలు, నామరూపములనెడి మొదటి 


రెండును అనిత్యములు, మాయకు సంబంధించినవి, ఇవి దృశ్యములై యున్నవి, 
అస్తి భాతి (పీయములనెడి చివరి మూడు ఆత్మకు సంబంధించినవి. ఇని 
శాశ్వతానందమునకు సంబం, ంచినవి, 
AY ధి దృక్సెతన్యమై యున్నది, 
ce 
దృక్‌ (బ్రహ్మ, వ్‌ దృశ్యం "మాయ 

అని శంకరులు వేదాంత డిండిమములో తెలియచేసియున్నారు, కనుక 
మాయంైన నామరూపాదులను త్యజించి ఆస్తి భాతి ప్రీయములనెడి 
సచ్చిదానంద స్వరూపమును అనుభవమునకు తెచ్చుకొని తరించాలి. 


నామరూపాదులు మారుతుంటాయి, అస్తి భాతి |పీియములు స్టీరంగా 
వుంటాయి. నామరూపాలు వ్యతిరేకస్థితిలో నుండ ఆస్తి భాతి ప్రేయాలు 
అన్వయస్టీతిలో నున్నవి, వ్యతిరేక పరిధిలోని నామరూపాదులను వినర్దించి 
అన్వయస్టితిలోని అస్తి భాతి, 'ప్రేయాలతో సంయోగం చెంది యుండాలి, 


దీనినే“ అన్వయ వ్యతిరేక” మార్గమంటారు. జ్ఞానమార్గమునందు ఇది కూడా 
సూటియైన దారియేనని (గ్రహించాలి, 


సొషేధమార్గము ద్వారాగాని లేదా అన్వయ వ్యతిరేక యుక్తిద్వారా గాన్కి 
లేదా ప్రణవధ్యానం వలన గాని గద్దతో విచారణ కొనసాగించి ఆత్మా 
నందమును పొందవలయునని శ్రీ శంకరులు సప్తమ సోపానమునందు 
తెలియజేయుచున్నారు. 


8. శృవావిముక్తి (౪6 yourself from the రాయలు of birth and death) :- 
గృహభఛిద్రాలనుండి విముక్తుడివి కమ్మని ఆచార్యుల వారు అష్టమ 
సోపానంలో తొలియచేస్తునా “ఎరు. పక్షికి గూడు అవసరం, మనిషికి గృహం 
అవసరం, గూడు ఒకనాటికి చెదిరిపోతుంది. గృవాం ఒకనాటికి కదిలిపోతుంది. 
మనము గృహములో ఉంటామేగాని, గృవాం మనతో ఉండలేదు, అందుచేతనే 
ఆధ్యాత్మిక సాధకుని లక్షణాలు భగవద్గీత భక్తియోగంలో తెలియజేస్తూ “అనికేత! 
అనికూడా కృష్ణ పరమాత్మ తెలియచేశారు.“ అనికేతః” అనగా ఇల్లు లేనివాడని 
భావము. అంశే ఇల్లు ఉండకూడదని కాదు. మరి గృవామనేది శాశ్వతము 


కాదని అర్ధము. అలాంటప్పుడు గృహము సర్వాంగ సుందరముగా చిత్రించుక్రా, 
మనమందులో నివసించుటకు బదులు ఆ గృహన్నే మనలో ఉంచుక్రా 
మోయలేని భారాన్ని మోస్తూ, , జీవించడమనేదొక్ష అయోమయస్టిత్రి, 


మరి ఈ గృహమెందుకు ? సంసార జీవన యాధత్రార్థం.మరి ఆ సంసార 
మెంత శాశ్వతం? దాస్టై ఏర్పరచుకొన్న మమకారానికి అంతిమగతి ఏమిట? 
ఆలోచిస్తే సంసారము కూడా అనిత్యమే. భ్రాంతియే. గృహమెలా అవిత్యమో 
ఈ గృహనిర్మాణము చేయించిన సంసారము కూడా అసిత్యమే | 


మరి ఈ సంసారమెలా ఆవిర్భవించింది ? దేహాభిమాన పాశబద్దులై 
యున్నందున దేహముతో తాదాత్మ్యం చెంది సంసారమును, సంసారముతో 
పెనవేసుకొని గృహమును తయారుచేసుకుంబున్నాము. దేహము వసించుటకు 
గృహమెలా నివాసస్థానమై యున్నద్యో అలాగే నేను వసించుటకు దేహము 
కూడా నివాసస్థానమై యున్నది. గృహమెలా అశాశ్వతమో ఈ దేహము కూడా 
అంతే, గృహమ్యూ దేహమూ రెండూ మృత్తికా నిర్మితములే. 


దేహభ్రాంతి ద్వారానే సకల అనర్హములు సంప్రాప్తించు చున్నవి 
అందుచేతనే గృహ శృంఖలాలనుండి విముక్తుడిని కమ్మని (శ్రీ ఆచార్యులవారు 
ఈ ప్రథమ శ్లోకంలో చివరి సోపానంగా తెలియచేస్తున్నారు. గృహ శృంఖలాలంటే 
దేహ భ్రాంతులని భావము, మోహజీవనమని అర్థము. 


జిహ్వేంద్రియ, గుహేంద్రియాలకు బానిసయై మానవుడు దేహమనే 
గృహావ్ని కుక్కలా కాపలా కాస్తున్నాడని మానవుని ప్రవర్తనను భాగవతం 
నిశితంగా విమర్శించి ఖండించింది. కనుక దేహియైన తాను దేహముకన్నా 


అన్యమైన వాడని (గ్రహించి, దేహధ్యాన నుండి విడిపడి ఇ్లత్మక్యం చెంది 
(తరించాలి, 


సంగం సతు విధీయతాం 


భగవతో భక్తిర్హడా ధీయతాం 
శాంత్యాదిః పరిచీయేకాం 


దృఢతరం కర్మాశు సంత్యజ్యతాం 
సద్విద్వానుప స సృప్యతాం 
(ప్రతిదినం తత్పాదు కొ సేవ్యతాం 
టబ ఎహ్మైకాక్షర మర్ష ర్భుతాం 
శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం (| 
తాత స) ర్భ్యమువా 
9. నత్సుడువులలో నవావానం చేయాలి, 
10. నిశ్చలమైన భగవద్బ్భకోని 'పెంపాందించుకోవాలి. 
క్‌ శాంత్యాది నద్గుణములను కలిగియుండాలి. 
12. కామ్యకర్థుల్ని వంటనే త్యజించాలి. 
12, నద్దుడువు నాశ్రయించాలి. 
14. గురుపాదుకలను నిత్యం సేవించాలి. 
15. వీక్సాక్షర న్చరూనమైన (బవ్మాజ్ఞానమున్లకె (పార్థించాలి. 
టో వను ఇ న గ] 
16. వేదాంత వాక్యాలను (్రవణం చేయాళి. 
వ్యాఖ్య 
9. నజ్ధన సాంగత్య సము. (Seek the company of the wise) :- 


ఆధ్యాత్మిక సాధకుడు సత్చురువులతో సహవాసం చేయాలి. - “సత్‌” 
పదార్ధము నెరింగిన వారు సత్పురువులు. వారి సాన్నిధ్యంలో అజ్ఞానము 
పటాపంచలవుతుంది. _మోక్షధామమును చేరుటకు సాధువురువులు 
ముఖద్వారమ్ములె యున్నారు. 

3 


ప్రాపంచిక విషయ చింతనా ప్రభావంతో చెదరగొట్టబడిన మానవ 
సమాజంలో నిరంతరము భగవంతుని హృదయమున ప్రతిష్టించుకొని చరించు 
సత్పురువులు అరుదుగా కనుపిస్తారు. కనుకనే సత్పురుమల సాంగత్యము 
దుర్హభమని శాస్త్రము తెలియచేసింది. 

న్‌ 

ఒకవేళ సత్సురుమల సాంగత్యము అభించినను వారి స్థితిని అర్థము 

చేసుకొనుట బహుకష్టము. అగమ్యము. త్రిగుణాతీత్తులె నిర్వికల్చానందములో 
బై 

ఓలలాడు మహాత్ముల దివ్యస్థితిని అందుకొస్కి అనుభవించి ఆనందించు సిత 
సామాన్య మానవులకు ఉండదు. “నేను మహాత్ముని గుర్తించ గలిగానని 
ఎవరెనా పలికినచో వెంటనే నేను చెవులు మూసుకొనెడివాడసు” అని 
తులసీదాసు మహాశయుడు తెరియచేశాదు. పూర్వ వుణ్య విశేషము చేతనే 
సద్గురు సహచర్యం లభిస్తుందని శిక్కుమత గ్రంథమైన జండ్‌ అవస్థ 
తెలియచేసింది. 

సంస్కారము సరిపడి మహాత్ముని సహచర్యం లభించినచో మనజన్మ 
సార్థకమైనదని భావము. సత్సంగ ప్రభావము వర్ణించుటకు వీలులేసిది. 
మానవుని ఉత్తేజ పరుస్తుంది. ప్రభావితం చేస్తుంది. సంతోష పరుస్తుంది. 
మనోబుద్దులను శాంతింప చేస్తుంది. 


సత్పురువుల సాంగత్యము వలన మనసులో సద్బావ బీజాలు అంకురిస్తాయి. 
వివేకవృక్షము వృద్ధిచెందుతుంది. విజ్ఞానపూత పెడుతుంది. వెరాగ్యకాయలు 
పక్వమై మోక్ష ఫలాన్నందిస్తాయి. 

సత్పురువులను ఆశ్రయించినంత మాత్రాన జ్ఞానముదయించదు. 
అంధ్లునికి సూర్య దర్శన .మవుతుందా? మహాతు గ్రైల నని ్నధిలో తరించాలంకేం 
క్‌ శ్రద్ధ భక్తి 3 వెరాగ్యము లుండాలి. ఒక సాధుపురుషుని ఉపన్యానము 
వివాలవి ఒక భక్తుడు రిక్షాలో వస్తాడు. ఉపన్యాసము పూర్తగునంతవరకు రిక్షై 
రోడమని'బేబుతాడు, ఉపన్యాసము జరుగుతూ వుంటుంది. భక్తుడూ 
వాడూవింటాడు,  రిక్షావానికి అర్థమువుతుందా ? కాదు. 
దృష్టంతా కిరాయిమీదనే యుంటుంది. ప్రబోధకుడు 


థె 
అందించే నిప్పు కణాల్హాంటి ఆధ్యాత్మిక సత్యాలు రిక్షావాసి కాగితములాంటి 
మనసులో నిలువలేక జారిపోతాయి. అధ్యాతి ప 


కంగా అసువెన oo 
(A అంతోకరః 
లేకపోవటమే దానికి కారణము, = a 


నీకు నేత్రాలుంకే 'ప్రకృతిశోభి గోచరిస్తుంది. నీలో సాధన చతుష్టయ 
సంపత్తి ఉంటేనే మహాత్ముల వెభవం గోచరమవుతుంది. అట్టి సంస్కారములేవి 
వ్యక్తులు గురువుల నాశ్రయించి వారికి కూడా సమస్యగా తయారవుతారు. 


మహాత్ముల వద్ద జీవించాలని అభిలషిస్తే చాలదు, వారిచెంత జీవించేందుకు 
అనుగుణ్యమైన మనసును ఏర్పరచుకొని వెళ్ళాలి. సాధువులు చమత్కరించి 
మాట్లాడవచ్చు. _ నీవలా మాల్లాడకూడదు, మహాత్ములు హాస్యమును 
చిందించవచ్చు. వారి పవిత్ర సన్నిధానంలో నీవు హాస్యషాత్ర నభినయించ 
కూడదు. మహాత్ములు ప్రదర్శించే హాస్యము విజ్ఞానంద విలాసము. నీవు 
అనుకరించి ప్రకటించే హాస్యము అజ్ఞాన అపహాస్యము, దేసికొరకు సతు స్పృరుస్తుల 
మధ్య కెళ్ళావో మరచిపోకు. పబ్బుతప్పే ప్రవర్తించకు. క్షణిక భావో దేకంలో 
శాశ్యతానందమునకు దూరంగాకు. నీబాగుకొరకు సాధువులను సమీపించావు. 
అంతవరకేచూసుకో.  మహావురువులని భావించి, వారిని సమీపించి, సీ 
అల్చ్పజ్ఞానంతో ఆధిపత్యాన్ని చెలాయించాలని చూడకు. _ అహంకారాన్ని 
అంతమొందించుకో. మహాత్ములు చెప్పిన వినయము సీకు కష్టమైనా 
ఆచరించుటకు ప్రయత్నించు. అంతేగాని అనవనర తర్కంతో అధిక 
ప్రసంగం చేయకు. సత్సంగము లభించినను దానిని పాడుచేసుకొనువాడు 
దురదృన్టవంతుడు. 

ఒకవేళ సత్చురువుల సాంగత్యము లభించనిచో నద్దంథ వళనమే 
సత్సంగమని భావించాలి. స|ద్గంథములను చదివి, అర్థం చేసుకొనుట వలన 
కూడా ఆంతర్యంలో ఆధ్యాత్మిక పరిణామం రాగలదు. సత్సంగము. వలన 
సద్భక్తిని పెంపాందించుకోవాలి. ఈ విషయమునే రాబోవు దశమ సోపానములో 
ఆచార్యుల వారు తెలియచేస్తునా న్నారు, శ 


10. విశ క్ల og (Develop unflinching devotion to the Lord) :- 

నిశ్చలమైన భగవద్భృక్తిని పెంపొందించుకో వాలి. “ముక్తిసాధన సామ గ్రాం 
భక్తిరేవ గరీయసి” మోక్ష సామ్రాజ్యమును చేరులుకు భక్తియే శ్రేష్టమైనదని 
ప్రతీతి. 

“మద్భక్తా యాంతి మామపి” 
“నా భక్తులు నన్నే పొందుదురు" అని భగవద్గీత-విజ్ఞాన యోగములో 
చే 
శ్రీ కృష్ణ పరమాత్మ తెలియచేశారు. | 
“యేభజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాస్యహం 

“ఎవరు భక్తితో నన్ను ఉపాసింతురో వారు నాయందుందురు, నేను 
వారియందుందును” అని భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగమునందు 
తెలియచేయబడింది. 


భక్తియొక దివ్యపారవశ్యస్టితి. అవగాహనతో నిండిన ఆనందానుభూతి, 
అన్యరాగ విస్మారణముచే ప్రాప్తించిన ఆత్మ సుఖానుభూతి. భక్తి 'ప్రేమమయము. 
అందుచేతనే 


“సా త్వస్మిన్‌ పరమ (్రేమరూపా” 
“భగవంతుని యందలి ఆ భక్తి పరమ (ప్రేమరూపమై యున్నది” అని 
నారద భక్తి సూత్రాలలో తెలియచేయబడింది. 


భగవంతుడు (పేమమయుడు. భగవంతుని కొరకు చేయు భక్తి (పేమ 
స్వరూపము. అట్టి భక్తి చేయు భక్తుడును (ప్రేమమూర్తియే గనుక 
“తస్మిం స్తజ్ఞనే భేదా భావాత్‌ొ” 
“భగవంతునికి , భక్తునికి భేదములేదని” నారద భక్తి సూత్రములలో 
:మ్మూత్రము అభేద జ్ఞానమును బోధించుచున ది. 


భక్తిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తియనేది యాచన కదు. 
. 190తకంపేకాదు బిచ్చగాసిపల్కె దేవాలయాల్లో నిలబడీ 


| 
| 


ప్రాధేయపడటంకాదు. పిల్లవానివలె వస్తువులు కొసిపెట్టమని మొండి 
డముకాదు. హా ఇ 
'క్రేయ భగవదను (గ్రహమను మాటను ఏకరువు పెడుతూ కర్తవ్య 
విముఖ్గులె కూర్చోవడము అంతకన్నాకాదు, భగవానుడు ఆకాశాన కూరు ని 
అనుగ్రహ పొట్లాలు విసురుతుంటాడా ? ఎవరిమీద విసురుతాడు ? తన 
కిమ్టుల్వపెననే. అయితే భగవానునికి కూడా రాగద్వేషాలు అంబగట్తావన స్నమాలు, 
3 స 
పక్షపాత స్థితిలో భగవంతుని కూడా దింపావన స్నమాట. అలాగాక మనము 
చేయు భక్తియే భగవదను (గ్రహమునకు కారణమని భావిస్తామా? సరిపోతుంది. 
అయితే ముందుగా భక్తిచేయి. “ సర్వులకు అగ్నిసమమే అయినను ఎవరు 
ఎక్కువ సమీపమునకు చేరగలరో వారి చలినే అగ్ని పోగొట్టును” అనిన 
పై 

శంకరుల దిప్యభావాన్ని అర్ధం చేసుకోండి. 

అందుచేతనే భక్తి మార్గములో పయనించి పరాకాష్ట నందుకున్న 
నారదమహర్షి కూడాను అనేక మార్గాలు తెలియచేసినప్పటికి, భక్తి సూత్రాలలో 
అభేద జ్ఞానాన్నే గమ్యంగా సూచించారు, 

09 
“ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః 

“అత్మ క్రీడకు విరోధములేని భగవత్కార్యములచేత పొందవలయునని 

శాండిల్య మహర్షి అభిప్రాయము” అని నారద భక్తి నూత్రములలో 


తెలియజేయబడింది. 


కనుక మానవుని అయోమయ అంతఃకరణ భక్తి తత్తా న్ని (గ్రహించలేదని 


తలంచి భక్తి పేరిట చెలామణి అయ్యే ఉన్నా ద్యవస్థలను తొలగించు నుద్దేశ్యములో 
అపర శివావతారమూర్తియైన ఆది శంకరులు తన వివేకచూడామణిలో విప్లవాత్మక 
నిర్వచనం చేశారు. 
శ్‌ 
మోక్ష కారణ సామగ్రయాం భక్తి రేవగరీయన 


స్వస్వరూపాను సంధానం భక్తీ రిత్యభిధీయతే 


“మోక్ష ధామము చేరుబకు ఉపకరించు సాధనములలో భక్షల్బు 

చు 
(శ్రేష్టమైనదనియు, స్వసి )రూపాను సంధానము చేయుటయే భక్తి యనియ్య” 

తెలియజేశారు. 
కనుక “పరానురక్తి యే భక్తియసి” నారద మహర్షి ప్రవచనము. సాధ 
చతుష్టయ సంపత్తిద్వారా అంతఃకరణ శుద్ధిగల్లి , నిరంతర తపోధ్యానాదులద్వారా 
త్యాగనిరతుడై ఆత్మ జ్ఞానమును పొంది తరించడమే భక్తీ, పిరికితనంతో 
(ప్రపంచానికి దూరం కావడము కాదు, ప్రాపంచిక విషయాలు నుఖ(ప్రదములగ 
భావించి వాటి వంట పరుగెత్తడముకాదు. మానసిక ప్రశాంతతతో నిరంతరము 
ఆత్మవైపు చూస్తుండబమే భక్తి. పరిణామముతో కదులుచున్న సమస్తమును 
సాక్షియై వీక్షంచడమే భక్త. దుఃఖచ్చాయలు జీవితము నంటకుండా ప్రశాంత 
మనుగడను భక్తుడు సాగిస్తుండాలి. ఇదియే అనన్యభక్తి . దానికి వ్యతిరిక్తమైన 
(ప్రాపంచిక విషయ అంపటత్వము నందు భక్తుడు ఉ దాసీనంగొ వ్యవహరించాలి, 
అన్యవిషయములను నిరోధిస్తూ అనన్య భక్తి నలవరుచుకోవాలి. మ; 


నూతన దంపతులు ఎవరి సాన్నిధ్యాన్ని కూడా భరించలేరు. ఎవరితో 
మాట్టాడలన్నా విసుగే తమ ఏకాంతానికి క్షణకాలము భంగము వాటిల్లినా 
భరించలేరు. భక్తుడు కూడా అంతే, తనకు భగవానుని మధ్య ఎలాంటి 
అడ్డంకులొచ్చినను సహించలేడు. తన శరీరాలయము నందు హృదయ 
గర్భగుడిలో భగవానుని '్రతిష్టించుకొసి నిరంతర భగవ దారాధనలో (బ్రతుకును 
ధన్యత చేసుకుంటాడు. తల్లి బిడ్డకు “ఇతడే సీ తండ్రి ” యని తంిని 
తెలిపినట్టు “భగవంతు డీతడేనవి - నీవే అతడివని ” భక్తి తెలియజేయును. 


శ తాను భక్తుడు కాగానే అతనిలో సుగుణ సంపద విండియుంటుంది. 

సద్గుణ సంపన్నుడై సదాచార జీవంతో భక్తుడు విలసిలుతుంటాడు. ఈ 
సు 

విషయమును రాబోవు సోపానంలో పూజ్యపాదులు వివరిస్తున్నారు. 

శాంతి జీవనము. (0000 virtues Such as serentiy, tranquility ete) ™ 


( శాంత్యాది సద్గుణములస్తు కలిగియుండాలి. శాంతి యనినది దెవసంపద- 
(ప్రాంతము గలవాడే సుఖించును, శాంతి యనునది ఆత్మలక్షణము. కః 


అరిషడ్వర్గములకు లోనె చరించు వ్యక్తుల హృదయము అందు శాంతి 
మాయమగును. ఆత్మస్థితుడగు వాడే శాంతి ననుభవించ గలడు, 
మనసును అంతర్ముఖం చేసినచో ఆత్మానందము కలుగును. తద్వారా 
శాంతి లభిస్తుంది. శాంత్యాది సద్గుణములు మోగ్డానికి మార్గగామ్షులె యున్నవి. 
భూమిని దున్ని , ఎరువు చేసి, కలుపుతీసి , సీరుపోసి , మొక్కులను 
పెంచి తద్వారా వచ్చు పువ్పములను అనుభవించులాగున, మన మనో 
క్షేతంలో శాస్తాఢ్యయన మనెడి దున్నడము ప్రారంభించి , నత్సంగమను 
ఎరువువేస్త్కి అరివషడ్వర్గములనెడి కలుపుమొక్కలను తొలగించి, భక్తియనే 
సీరుపోసి, జీవన వృక్షమును పెంచి , తద్వారా లభించు శాంతి పుష్పమును 
అనుభవించి సుఖించాలి. 
శాంతి యనునదొక అద్భుతమైన శక్తి, శాంతిగలవానికి సహన శక్తి 
మెండుగా నుండుసు. భగవంతునికి నీవెంత శరణాగతుడ్డవె జీవిస్తావో, అంతగా 
శాంతికి సన్నిహితుడ్డవె జీవిస్తావు. ఇంద్రియాల హోరుతగ్గి మనోచంచలత్యము 
క్రీణించగానే నీవు శాంతి గుహలో ప్రవేశించగలవు. అదే హృదయ మందిరము. 
ఆనందదేవుని సుందర మందిరము. నేత్రాలు మూసి మనస్సును హృదయ 
మందిరము వెపు నడిపించు శ్రావ్యమైన దివ్యవాణిని ఆలక్షించగలవు. 
కనుక సిజపున శాంతి నీయందే యున్నది. కాదు. నీలో 
ఉండుబయేమిటి? నీవే శాంతి. శాంత్తికి అరణ్యాల నన్వేషించ నవసరంలేదు. 
ఆశ్రమాలు తిరుగపనిలేదు. నీ హృదయంలో ప్రవేశించి శాంతి సార్వభౌముని 
కలునుకో, తరువాత ఆ సింహాసనముపై అధిష్టించియున్నది నీవేనని 
తెలుసుకుంటావు, 
కలను 
శాంతిని పొందుతావా! అయితే ఒక్కటే మార్గం, కోరి కా 
శాంతింపచేయి, ఉ దేకాల్ని శాంతింపచేయి.. అంతే నిస్తరంగ జలధి! సై 
. "అశాంతి 
ఏలిచియున్న శాంతి సాగరంలో మునకవేసి ప్రశాంతిగా మారిపో 


హస్తాలనుండి జారిపో. మానవత్వమును అధిగమించి దెవత్వముతో వెలిగిపో, | 


క్రామక్రోధాది | ఆప్తకాముడుగా నిలిచిపో, 


12. కర్మ త్యాగము (Give up selfish actions entirely) ;- 


దేవుడనగానే భక్తి కలుగుతుంది. దయ్యమనగానే న 
కామ్యకర్మల్ని పెం! ఇదంతా మనసునుండే జరుగుచున ది. యదార్డానికి సీక్రు న 
కామము అనగా కోరిక, దయ్యమూ తెలియదు. దేవు డర్ధమయితే దయ్యావికి భయపడ 
ఏమిటా అజ్ఞానము ? తాను ఆత్మనని తెలియ డే దే వు. అంతా 

కారణమేమి? అజ్ఞానము. వ a క వుందే వాడు దేవుడు. దయ్యమేమిటో ఇప్పుడాలోచించు. వాసనాపూరిత 
పోవుటయే. ఎప్పుడయితే తన స్వరూపజ్ఞానమును కోల్ఫోయాడ్యో, దాసి అంతోకరణ అంతవరకు ఆలోచించదు, ఇదంతా పునోకల (నయే, 
స్థానే మిథ్యా జ్ఞానము ఏర్పడి తాను శరీరమనే భ్రాంతి కల్పిస్తుంది. అక్కడనుండి సరుకు 

స i 
శరీరావనరాలన్నీ తన అవనరాలుగా భావించి శరీరమును ఇంద్రియాలను 
మనసును తృషి పరచుటకు కర్మలాచరిస్తుంటాడు. కర్మలాచరించుట వలన | 
ఫలితాలు కల్గుతాయి. అవి వాసనల్ని తయారుచేస్తాయి. వాసనలు మనిషిని | 
డ్రేకేపీంచి కర్మలాచరింపచేస్తాయి ఇలా కర్మ సముదములో పడటం జరిగి, ' 
తత్కారణంగా జన్మలు సంప్రాప్తమై జీవునికి అనంత దుఃఖాన్ని కల్గిస్తాయి. 


టనే త్యజించాలి. కోరికచేత కర్మ లాచరిస్తామ్సు 
“మీ అనగా కోరువాడు. కోరిక కలుగుటక్ష 


యజమానిని గౌరవిస్తావు. సేవకుడ్ని చులకనగా చూస్తావు. యజమాని 
విషయంలో నీ మనస్సు కొన్ని భయపూరిత నిర్ణయాలు చేసుకొని యున్నది. 
సేవకుని విషయంలో చౌకబారు అభిప్రాయాలతో వుంది. సేవకునిలో వాసుదేవుని 
చూడగలిగితే యజమాస్తానున్న గౌరవము లాంటిదే సేవకుసిపె కూడా 
ఏర్చడగందని స్వామి శివానంద సరస్వతి (ప్రబోధించారు. మసస్పునలా 
సంస్కరించుకోవాలి. -ఈశ్వరార్పణ బుద్దితో కర్మలాచరించగానే మనసులోని 

కనుక కర్మలాచరించాలి. అయితే అవి కామ్య కర్మలుగాకుండా | కామ్యములన్నీ దూరమవుతాయి. అంతఃకరణ ప్రశాంతతను పాందుతుంది. 
చూసుకోవాలి. ఈశ్వరార్పణ బుద్దితో కర్మాచరణ కొనసాగించాలి, అప్పుడు ఇలా కామ్య కర్మలను విసర్ణించుటచేత పద్దిపడిన మనసుతో గురువు నాశ్రయించి 
కామ్య కర్మలు దూరమవుతాయి. ఆనందము కొరకు కర్మలాచరిస్తున్నాము. | బోధను గ్రహించమని తరువాత సోపానములో తెలియజేయుచున్నారు, శ్రోత్రీయ 
కర్మచేత ఆనందము లభించదు. ఎందుకనగా కర్మాచరణ చేసేవాని స రూపమే | (బహ్మనివ్యలైన (శ్రీ శంకరులు. 
ఆనందమై యున్నది. కనుక తన స్వరూపము ఆనందమని తెలుసుకొన్న | 13. నద్దురు సాన్నిధ్యము (Surender thyself to the Gur) + 
వానికి కర్మల యందు ఆసక్తి జనించదు. భగవదర్చితముగా కర్మలాచరిస్తాడు. 


సద్గురువు నాశ్రయించాలి. కర్మలయొక్క అసంపూర్ణతను, కర్మఫలాల 
ఆతని కర్మలు కామ్యమునకు సంబంధించి యుండవు. కనుక కర్మ అతనిని గ 


శ యొక్క అనిత్యత్వాన్ని (గ్రహించి, కామ్య కర్మలను త్యజించిన ముముక్షువు 
న లేప ఆత్మబోధను గ్రహించుటకు గురుసాన్నిధ్యం చేరాలి. కనుక గురువు నాశ్రయించు 
కరో జడము. మన మనసులో కదిలే భావాన్ని బట్టే కర్మకు | శిష్యుడు వెరాగ్యవంత్నుడై యుండాలి. 

) రేఖలు దిద్దబడుతున్నాయి. మనో సంకల్పాన్ని కదిలించి, ఆడం. “కర్మ గోచరాత్‌ సాధ్యసాధన లక్షణత్వాత్‌ అనిత్యత్వాత్‌ 

శక్తి మాయ. మాయా ప విచి|త పంధా ఫ్‌ 
క్త (ప్రభావంతో మనసు చిత్ర విచి విరక్షస్యెన ఆత్మజ్ఞానే అధికార 


కార్యకారణ ఫలితాదుల ద్వారా సంప్రొస్తమయ్యే ఆ 
విరక్తి జనించిన వైరాగ్య పురునులే ఆత్మజ్ఞానమునకు 


లాచరించుటకు అర్హులు, 
4 


నిత్య విషయములందు 
సంబంధించిన సాధన 


సద్గురువు నెందుకు ఆశ్రయించాలి? ఆత్మ జ్ఞానం కొరకు. అన్ని 
ఎ తెలుస్తాయి... ఆత్మ విషయము ప్రత్యేకంగా తెలియడానికి 


విషయాలు తెలుస్త 
వీలులేదు అన్నిటిని తెలుసుకొనుటకు మూలకారణమైన ఆత్మను మరొక 


విధంగా (గ్రహించుటకు వీలులేదు. గ 
“ఉపలబ్బుః అనుపలభ్యత్వాత్‌ 

“గెలుసుకొను తాను తెలియబడు ద, ్పశ్యవస్తువు కాలేదని” తెత్తిరీయోపని 
షదా మంలో శ్రీ శంకరులు తెలియజేశారు. కనుక ఆత్మయే త్తానె 
యున్నందున ప్రత్యేకించి (గ్రహించలేడు. తనను తాను స్వయంగా 
తెలుసుకొనుటకు మార్గము లేదు. కనుక ఆత్మజ్ఞానమునకు తరుణ “వాయ 
మేమిటి? 

యత్తు స్వతో౭ ప్రాప్తం తచా డ్రైణ బోధితవ్యం 

“స్వాభావికంగా, (ప్రత్యక్షంగా గ్రహించలేని దానిని మరొకరు 
తెలియజేయుటచేతనే పొందవలయున"ని శంకర భగవత్పాదులు _తెత్తిరయోప 
విషద్భావ్యంలో తెలియజేసియున్నారు. కనుక శబ్ద ప్రమాణముద్వారానే 
సత్యము ఎరుకపడాలి. ఇదియే ఆత్మబోధ. బోధద్వారా బాధను తొలగించువాడే 
ప్రబోధకుడు. అతడే సద్గురువు. 


| 
| 


3 __పద్దురువనగా పుస్తకాలపురుగని భావించరాదు. శ్రోత్రీయ 'బ్రహ్మనిష్టుడే 
దరువు. శాస్త్రము తెలిసి అనుభవజ్ఞానము గలవాడే సద్గురువు. శిమ్యని 
ఘును తృటిలో (మింగుతాడు. సద్గురువు అభించినచో జీవితము 
భావించవచ్చు. జీవన సత్యాల్ని ఎరుకపరచి శిమ్యని మోక్షధామం 
డు గురుదేవుడాక్కడే, 

.. పాసా పకడా (్రేమ్‌కా 


సత గురూదావ బతాఇయా 
ల్లేలె దాస కబీర... 


4 పై 

నా శరీరాన్ని తాకట్టుపెట్టి ప్రేమపాచిక లాడాను. జీవన క్రీడలో 
గెలుపొందుటకు అనువగు నేర్పును నాకు బోధించి సద్గురువు నను 
ఉద్దరించాడు” అని కబీరుదాసు తెలియచేస్తారు, రై న 


శోత్రీయబ్రహ్మ నివ్మడెన సద్గురువును కేవలం ఆశ్రయించినంతమ్మాత్రాన 
ఆత్మ జ్ఞానము లభించదు, సద్గురువు నాశ్రయించిన తరువాత ఆచరించవలసిన 
సాధనను రాబోవు సోపానములో ఆచార్యులు తెలియజేయుచున్నారు. 


14. గురుపాదుకా సేవనము (Worship his sacred sandals everyday ) :- 
సద్గురు పాదుకలను నిత్యము సేవించాలి, మనకు ఆత్మజ్ఞానం కావాలి, 
“తద్విజ్ఞానార్థం గురుమేవాభి గచ్చేల్‌ 
ఇ థి 
“జ్ఞాన సముపార్హనకు గురు సన్నిధికి చేరమని” ఉపనిషత్‌ పలికింది, 
తన నాశ్రయించిన శిమ్యని తనంతటి వానినిగా చేయుటలోనే గురువుయొక్క 
జాదార్యం, విశాల హృదయం నిండియున్నవి. అజ్ఞానముతో గురువు 
నాశ్రయించిన శిమ్యనియందలి మనో మాలిన్యమును తొలగించి, మల విక్షేప 
ఆవరణాదులను ధ్వంసమొనర్చి శిష్యుని చేయిపట్టి నడిపించి భగవంతుని 
స్థాయికి గొనిపోవు సద్గురువు మహిమ వర్ణనాతీతమైనది. 
" 
“దృష్టాంతోనెవ దృష్టః త్రిభువన జఠరే సద్గురోః జ్ఞానదాతుః 
“జ్ఞాన ప్రదాతయగు సద్గురువునకు సమానమైన వన్తువు త్రలోకములందును 
లేదసి” శంకరభగవత్సాదులు తెలియజేసియున్నారు. 
అవిద్యా హృదయ (గ్రంధి రృంధ మోక్లో భవేద్యతోః 
దినః 
తమేవ గురురిత్యాహు ర్లురు శబ్దార్థ వే 


“వి పవిత్రాత్మునిచే అవిద్యా హృదయ[గ్రంథి ఛేదింపబడునో అత్రడే 


సద్గురువు” యని వేదము తెలియచేసినది. 

మహానుభావుడైన అట్టి సద్గురువును ఆశ్రయించి నమస్కరించి, 
అనుకూల సమయమందు ప్రశ్నించి, గురువును సేవించి , జ్ఞానమును పొంది 
తరించమని భగవద్గీత జ్ఞానయోగములో శ్రీ కృష్ణ పరమాత్మ తెలియ 
జేసియున్నారు. 

సాధనపంచక పౌధములోని పదునాల్గవ సోపానమునందు గురుపాదుకలను 
సేవించమని శంకరులు తెలియజేయుచున్నారు. ఆధ్యాత్మిక మార్గములో 
భాపగర్భిత అవగాహన లేనివారు శాస్త్ర లోతుల్ని గ్రహించలేరు. గురుపాదుకా 


సేవసమంళే గురువుగారి పాదుకలను సేవించడమే జ్ఞానమని , గురుపాదనులను - 


పూజించడమే మోక్షమని భావించి, ఏ సాధనలాచరించక జీవితమును వృధా 
చేసుకొనే నివ) యోజకులు ఎందరో కలరు. గురు ప్రతిభను మంటగలుపు టలో 
వీరే అగ్రగణ్యులు. 


గురుపాదుకలు గురువు నిలబడుటకు ఆధారముగా యుండునని భావము. 
గురువు దేవిని ఆధారముగా చేసుకొని మనుగడను 
కొనసాగించుచున్నాడో అవియే గురుపాదుకలని (గ్రహించుట అంతరార్థము. 
గురువు మనుగడకు సత్యమే ఆధారము. కనుక గురుపాదుకా సేవనమంటే 
సత్యమును అర్ధం చేసుకొని ఆచరించుటయని భావము. గురువుద్వారొ 
గ్రహించిన పరోక్ష జ్ఞానమును శ్రవణమనన నిదిధ్యాసల ద్వారా అపరోక్షీ 
జ్ఞానముగా-అనుభూతిని పొంది తరించడమే నిజమైన గురుసేవ. అదియే 
గురుపాదుకా సేవనము, 


ఇది బాహ్యార్థము. 


_"ప్రద్గురువు వాశ్రయించి , పారి పవిత్ర పాదుకలను "సేవిస్తూ శిమ్యుడు 
న్వు త్రరువాత సోపానములో తెలియజేయుచున్నారు. 


15. (ప్రణబోపానన ( Meditate on the mono 
lab 
supreme reality ) :- S¥label AUM, the 
ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మజ్ఞానమున్నకె ప్రార్థంచాలియని తెలియచేయచున్నారు 
శ్రీ శరికరులు ఏకాక్షర స్వరూపమనగా ఓంకార స రూపమని భావము. 
అదియే ప్రణవము. ఓంకారోపాసనద్వారా (బ్రవ్మాస్టితిని పొంది తరించాలి, 
ద్ర | 

ఉపనిషత్తులలో అనేకచోట్ల ఈ ప్రణవోపాసనే ఉత్తమమార్గముగా సూచించడము 
జరిగినది. స 

(ప్రణవోధనుః శరో హ్యాత్మా 

బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే 

అప్రమత్తే న వేద్దవ 0 

శరపత్‌ తన్మయో భవేత్‌, 

ప్రణవము ధనస్సు. ఆత్మయే బాణము, బ్రహ్మయే లక్ష్యస్థానము. 
సంయమనము చేసిన అంతఃకరణతో శర|ప్రయోగము చేసినచో శరమైన ఆత్మ 
లక్ష్యస్థానమైన బ్రహ్మముతో ఏక్లీభూత మగునని ముండకోవనిషల్‌ 
తెలియచేయుచున్నది. 


లక్ష్యస్థానమును చేరగానే బ్రహ్మము ప్రణవము కన్నా అన్యముకాదని 

అర్థమవుతుంది. _ 
“ఓమిత్యే కాక్షరం (బ్రహ్మ 

ఓంకారమే (బ్రహ్మమని వేదము కూడా తెలియబేయు చున్నది. 

ప్రణవోపాసనద్వారా (బ్రహ్మ ప్రాప్తిని పొందు విషయమునే ప్రశ్నోవనినత్‌ 
యందలి ఐదవ ప్రశ్న నిర్ణయించు విషయమై యున్నది. 
“వరః ఓం....ఓమిత్యే దక్షరమిదం సర్వం త్‌సో నవా 
ఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వ మోంక్సార ఏవ! 
యచ్చాన్యత్తి)కాలా తీతం తదప్యోజ్కార ఏవ ల 

“ఓం అను అక్షరమే సర్వమ్మువె యన్నది. , ఇక స్‌ 
వ్యాఖ్యానము జరుగును. భూతభవివ్యద్వర్తమానములు “ఓం 'కారమేయగుచున్నదిః 


త్రకాలాతీతమైనది కూడా ఓంకారమే యగుచున్నది” యని మాండూక్యోపసివ్షక్ర్‌ | 
తెలియచేయుచున్నది. 

ఓంకారమునకు నాలుగు పాదములు కలవు. అకార ఉకార, మకారమన్నుని 
వరుసగా మూడు పాదములు. నాల్గవ పాదము తురీయము. ఈ నాల్గవ 
పాదమును అమాత్రా ప్రణవమందురు. ఓంకారములోసి మాత్రలు జీని 
అనుభవించు అవస్థాత్రయమునకు సంబంధించియున్నవని మహర్దులు చేసిన 
నిర్ణయము. 


ఓంకారములోని మొదటి అక్షరము “అ'కు అవస్టాతయములోని జా|గ్రదవస్థాధి 
మానియైన విశ్వునకు సామ్యముకలదు. ఈ రెండింటిలోని సమాన ధర్మములు 
“ఆది“అహ్రీ యనునవి. ఓంకారములో మొదటి అక్షరము “అలాగే అవస్థా త్రయము 
లోని వెశ్వానరుడు మొదటివాడు. కనుక రెండింటిలోని “ఆ ది సమాన ధర్మము, 
"రెండవది ఆప్తి ఓంకారములోని మొదటి అక్షరమైన “అ' వాక్ర్రపంచమునకు 
మూలవస్తువె భాషయందంతయు వ్యాపించియున్నది. అలాగే వెశ్వానరుడు 
ప్రవంచమంతయు వ్యాపించియున్నాడు. 
ఓంకారములోని రెండవ అక్షరము “ఉ' రెండవ అవస్టయైన స్వస్నావస్థలోని 
_ైజిన్సువితో సమానధర్మము కలిగియున్నది. 'ఉత్కర్ష 'ఉభయత్వమనునలి 
సమాన ధర్మములు. ' ఓంకారము నందు “అి తరువాత “ఉి వచ్చుటవలన 
“ఉిఉత్మృష్టమై యున్నది. అలాగే స్వవ్నముసందలి తెజసుడు జాగ్రదవస్థ 
నందలి విశ్వుని తరువాతవ్నాడై యున్నందున ఉత్క్ఫృృనమైయునా బడు, 
ఉభయత్వము. అకారమునకు, మకారమునకు మధ్య “ఉ 
బుల విశ్యనకు, ప్రాజ్ఞునకు మధ్య+తెజసుడున్నాడు. 


3 
మూడవ అక్షరమైన ము సుమృష్త్యవస్థాభిమానింపైన 
మైయున్నది.. “మితి “అయి యనునవి సమాన ధర్మములు- 

దేపద్దే చేయునపుడు 'అ' కార “ఉ” కారములు, “మ'కారము 


కారముమండి ఆవిర్భవించు చున్నవి. ఇక్కడ 


(39) 
“ఫు కారము మిగత రెండు మాత్రలకు “మితి (లేక) మానమైయున్నది. అలాగే 
ఖే తైజనులు ప్రాజ్ఞానియందు లీనమై తిరిగి |ప్రొజ్ఞానినుండి ఆవిర్భవించుట 
వలన ప్రాజ్ఞుడు మగత రెండు ను మానమై యున్నాడు, రెండవది 
జీ. “అ కార “ఉికారములు మ' కారములోలీనమగునటుల విశ్వతెజసులు 
ప్రొజ్ఞని యందు లయించు చున్నారు. 


నాల్గవది అమ్మాత. కేవల నిశ్శబ్దము. (ప్రశాంతత. అదియే తురీయము. 
ఆసందధామము. జాగ్రదావస్థలోన్ని వెశ్వానరుడు “అికారముగను స్ప్వప్ప్నావస్థలోని 
తెజసుడు “ఉ”కారమగున్సు నుషుష్త్యవస్థలోని ప్రాజ్ఞుడు “మ"కారముగా నెరిగి 
"ప్రణవ ధ్యానము చేయువారు తురీయమును పొంది తరింతురు.. ఇదియే 
ఓంకారోపానన. _ కనుక సద్గురువు ద్వారా ఉపనినత్చతిపాదితమైన 
ఓంకారోపాసనను గ్రహించాలి. గహించడమంకే అనుభవించి తరించడమని 
భావము. ఉపనిషత్తులలో తెలియజేయబడిన ఓంకారోపానననుచేసో 
తరించవలయుననిన ఉపనిషత్‌ సిద్ధాంతాలు వంటబట్టి యుండాలి, ఈ 
విషయమునే తరువాత సోపానములో (శ్రీ శంకరులు తెలియచేయుచున్నారు. 


16. వేదాంత (శ్రవణము (Listen to the Upanishadic truths) :- 


వేదాంత వాక్యాలను శ్రవణం చేయాలి, వేదమునందలి చివరి భాగమును 
వేదాంతమందురు. అవియే ఉపనిషత్తులు, ఉపనినత్తులలో బ్రహ్మజ్ఞానము 
బోధించబడినది. జ్ఞానమార్గము ననుసరించు ముముక్షువు సద్గురు సాన్నిధ్యమును 
పొంది, వేదాంత వాక్యాలను శ్రవణం చేయాలి. వేదాంత శ్రవణమువలన ఆత్మ 
ఎరుకపడుతుంది. అవస్థాత్రయమును గ్రహించు స్పెకచెతన్యము, మనోబుద్దులను 
హ్రూశింపచేయు చిన్మాత్రచెతన్యము. “అహం వృత్తి కదులుటకు అధిష్టానమైనది 


ఆత్మయేనస్సి ఆ ఆత్మయే సీవని వేదాంత శ్రవణముదా రా బోధపడుతుంది. 


ఆత్మ అప్రమేయము, అద్వితీయము, అనమానము, అద్భుతము 
అనిర్వచపీయము. అందుచే దేహ మనోబుద్దులు ఆత్మను pres 
ప్రత్యక్షంగా గ్రహించలేని విషయమును (గ్రహించవలయునసీన శబ్ద ప్రమాణ 
మార్గము కనుక వేదాంత శ్రవణమే 'సూటేయైన దారి. 


| 
శేవలం శ్రవణము కూడా విరుపయోగమే. శ్రవణమొక యాంత్ర్య | 
ప్రక్రియ కాకూడదు. శ్రవణం చేసిన విషయాన్ని మననం చేయాలి. మననం | 
చేయబడిన విషయమును నిదిధ్యాసయందు స్థిరపరచుకొని అనుభూతి పొందాల్సి, | 
ఆత్మ విషయంలో అనుభవమే ప్రధానము. 

శృతేః శతగుణం విద్యాత్‌ | 
మననం మనవాదపి | 
నిధిధ్యాసం లక్షగుణం | 

అనన్తం నిర్వి కల్పకమ్‌ | 
శ్రవణముకన్నా వందరెట్లు మససము శ్రేష్టము. మననముకనా ్న కక్ష 
న్న 
రెట్లు నిధిధ్యాస శ్రేష్టము. నిర్వికల్ప సమాధియొక్క శ్రేష్థత్వము అనంతము. 
నిర్వికల్ప సమాధివి పాందిన జ్ఞానికి అంతయూ (బ్రహ్మముగానే 
గోచరించును. తాను పరిమితుడననే జీవభాంతి నశించి, తానే బ్రహ్మమనే 
విశిష్ట జ్ఞానము కలుగుతుంది. అట్ట జ్ఞానాగ్నిలో పడి అజ్ఞానము దగ్ధమైపోతుంది. 


ఆది చెతన్యమా (త్రోహ మఖండెక రసోస ట్రహం 
సర్వత పూర్ణ రూపోహం పరమామృత రసోస్మ్యహం | 
నేను ఆది చెతన్య మ్యాత్రుడను, అమృతరస స్వరూపుడను, 


వర్వగత? 
సర్యాగతమైన వాడను, పూర్ణరూపుడను, బ్రహ్మానంద స్వరూపుడను ” యని 
బై అద్వెతానుభూతిని వేదము తెలియచేయుచున న్నది. 


వాక్యార్హశ | విచార్యతాం 
శృతిశిరః పక్ష సమా శ్రీయతాం 
దుస్తర్కాత్సు విరమ్యతాం 
శృతిమత స్తర్కోజఒను సంధీయతాం 
బ్రహ్మాస్మీతి విభావ్యతాం 
అహరహ ర్లర్వః పరిత్యజ్యతాం 
దేహిహం మతి రుజ్ఞ తాం 
బుధజ్లనె ర్వాదః పరిత్యజ్యతాం | చ 
తాత్స్రర్యము Fl 
17. ఉపనిషత్తులలోని మహోకావ్యముల్లపె విచారణ కొనసాగించుము. 
18. వేదాంత జ్ఞానము నాశ్రయించుము. 
19.అనవసరమైన దున్తర్మానికి దూరంగా వుండుము, 
20. వేదామోదమైన తర్కాన్ని వినియోగించుకొనుము, 
21. “నేనే (బ్రవ్మామును” అని నదా భావించుము. 
22. ఆవాంకారము విడనాదుము. 
23. దోవోత్మ భానమును వదలిపెట్టుము. 
24. బుధజనులలో వాదన చేయకుము. 
వ్యాఖ్య 
(Explore the meanings of the Mabavakys | 


గు వాక్యము లలో 
- 1. ప్రజ్ఞానం బ్రహ్మో 


17, మహావాక్య విచారణ 
సారమంతయు నాలు 


ములంటారు. అవి" 
ద్రవ్యాన్ని 


ఉవనినత్సులలోని 
అందించబడినది, వాటినే మహావాక్య! 
2, తత్త్వమసి 3. అయమాత్మా (బ్రహ్మ 4 వాం 


మన మొక ఇర్షవె సెంట్లు భూమిలో గులాబి మొక్కలు పెంచుతాము, ఆ 


| 


స రెండు నె 
మొక్కలలో వచ్చిన పూలన్నీ ఒకచోట gree నంటభూవ్ని | 


నాక్రమించినవి. ఆ పూలలోని రేకులను మాత్రమే వేరుచేసి ఉంచగా అవి కక్ష | 
- ని) మాతమే ఆ క్రమించినవి. అందులో వాడిన రేకులను వేరు చ్చే | 
సెంటు స్టలాన్ని మా శ ప్‌ 


వాడని పువ్చ రేకులను ఒకచోట వేయగా అవి అర్హసెంటు స్థలాన్ని ఆ క్రమించినవి 


వాడని ఆ పూల రేకులను మర్దన చేస్తి అందుండి రసము తీయగా రెండు. 


సీసాలకు వచ్చినవి. ఆ రెండు సీసాల నూనెను కాచి వడపోసి శుద్దిచేయగ 
ఒక్కసీసా అత్తరు అయినది. 


ఆలాగే ఉపనిషద్వనము నుండి కోసిన వేదాంత వాక్యపుష్పాల నుండి | 
తయారుచేసిన అత్తదే ఈ మహావాక్యములు. ఈ మహావాక్యోపదేశములన్సు | 


తెలుసుకొందాము. 
k (జ్ఞానం (బ్రహ్మా (Consciousness is Brahman) :- 

ఈ మహావాక్యము బుగ్వేదములోని ఐత్తరీయోపనివృత్తు సందున్నది, ఏ 
జ్ఞానముచేత సకల జ్ఞానములు తొలియుచున్న సనో అదియే (ప్రజ్ఞానము. సకల 
ఉపాధులలో సాక్టీయ్లై భాసించు ఆత్మయే (బ్రహ్మము. కనుక నకలమును 
తెలునుకొను ప్రజ్ఞయే బ్రహ్మయై యున్నందున “ (ప్రజ్ఞానం (బ్రహ్మయని” 
నిర్వచించడము జరిగినది. ఇట్ట జ్ఞానము వస్తువులకు సంబంధించిన జ్ఞానమని 
భావించరాదు. ఇది కేవలము వస్తురహిత చెతన్యమేనని గ్రహించాలి. ప్రజ్ఞానమునకు 
ఉపాధులతో కలిసి చేయు నిర్వచనము వాచ్యార్థమైయుండ, ఉపాధిరహితంగా 
దర్శించి నిర్ణయము చేయుట లక్ష్యార్థ మనబడుతుంది, కనుక లక్ష్యార్థము 
ననుసరించి చూడ చైతన్యము జ్ఞాన స్వరూపమే గనుక్త బ్రహ్మము చైతన్య 
స్వరూవ్తుడొనందున ప్రజ్ఞానమే బ్రహ్మ యసెడి సత్య పదార్థ నిర్ణయము “ ప్రజ్ఞానం 
'హ్మ యను మహావాక్యము ద్వారా జరిగినది, 


2, తత్త క్ధ్రామసు {Thou art that) :- 


i ఈ మహావాక్యము సామవేదములోని ఛాందోగ్యోపనిషత్తు నందున్నదిః 
తత్వమసి మహావాక్యము మునికి సర్గవుచేయు ఉపదేశము యున్నందీ 


నందు మూడు పదములున్నవి, క్ష 
3. “అసి” పదము. 


“త్వం” అనగా వీవు, “త్రత్ర్‌” అనగా అది ( (బ్రహ్మము) “అస” 


| ల్‌ అనగా 
అయివున్నావు. త్వంపద తత్స దార్థముల ఐక్యార్హము అసి అయి 


_ ల్‌ యున్నది, 
తత్త (మసి యనగా వీవే (ట్రవ్మావు అని భావము. ఈ అర్హము ఎలా 
పాసగుతుంది ? నాకు శరీరముంది, క 


(బ్రహ్మకు లేదు, నాకు జన వుంది. 
(బ్రవ్మాకు లేదు. నాకు మరణముంది. బ్రవ్మాకు లేదు. నేను మ. జా 


ద్వారా గ్రహించాలి. 
జగత్తునందలి నామరూపములను తొలగించి చూసినచో ఉన్న దంతయూ 

చెతన్యమే, అలాగే దేహేంద్రియ మనోబుద్దుల స్థాయినుండి చూసిన యెడల 
నేను జీవుడనను (భ్రాంతి కలుగుచున్నది. దేహేందియ మనోబుద్దుల కతీతమె 
నిరిచినచో నేనే సాక్షిరూప్పదెతన్యమని తేటతెల్లమవుతుంది. కనుక నేను 
ఎెతన్యమే, భగవంతుడు ఎెతన్యమే, భేదమనునది ఉపాధి స్థాయిలోనే గాని 
వస్తుతః అభేదమే. 

“ఈశ జీవయోర్వేవధీభిదా సత్సభావలో వస్తు కేవలం ” 


“శరీరాది ఉపాధుల వలన జీవేశ్యరులలో భేదము కనుసించి: నప్పటికీ 
ఇద్దరు సత్స్యరూన్నులె యుందుటచే ఒకే వస్తువె యున్నారు.” అని*భగవాన్‌... 
రమణ మహర్షి తన ఉపదేశసార (గ్రంథములో తెలియజేసి యున్నా న్నారు. 


| 
| 
వాచ్యార్థములగు మాయ సర్వజ్ఞత్వాది గుణంబులున్సు అ 
కించిజ్ఞత్వాది సుణంబులును (త్రోసివేసి లక్ష్యార్హమైనఎెతన్యమును దర్శిం్వ్య్య 
“అస పదార్థము అనుభవమునకు ఆందుతుంది, 
ఘటాకాశము అని అందుము. అనగా కుండలోని అకాశమని భా 
అలాగే మఠాకాశ మనగా గదిలోని ఆకాశమని అర్ధము. ఆకాశము ఇ 
ముక్కలుగొ ఎప్పుడు తయారెంది? కుండస్టాయిలో చూసినవ 
ఘబాకాశమైంది. గ ్రహస్టాయిలో చూసినపుడు మఠాకాశ మయింది. యదార్థ 
ఫబమశాదులలో ఆకాశం ప్రవేశించలేదు, ఘట, మఠాదులనునవి ఆకాశములో 
తయారయినని. ఘట,మఠాదుల ఆవరణను తొలగించి చూసినచో అంతర 
ఒకే మహాకాశమని బోధపడుతుంది. | 
అలాగే త్వంపద్కతత్ప దార్హములను జహఅజహర్హక్షణాదులచేవిచారింి 
ఉపాధులను తొలగించి ఉన్న ఒకే చైతన్యము తానేనని తాను అన్వేషి 
'బ్రవ్మాము తనకన్నా అన్యము కాదని తెలిసికొని తరించడమే “తత్త్వ 
కక్ష్యర్థమైయుప్నది; | 
తె అయమాత్మా (బన్మా (This Atman is Brahman ):- 
అయమాత్మా టహ్మ అనగా ఈ ఆత్మయే (బ్రహ్మము. ఈ (ప్రత్యగాత్మ 
పరమాత్మ యని భావము. - ఈ మహావాక్యము అధర్వణ వేదము] 
మాండూక్యోపవిషత్తు నందున్నది. 


“సర్వం హ్యేత 'దృహ్మాయమాత్మా బ్రహ్మ స 
సర్వము. బ్రహ్మమయమే. ఈ ప్రత్యగాత్మ కూడా ద్రిన్నేపే 
మాండూక్యమునందు తెలియచేయబడింది. 


ఎ టక్షనం బ్రహ్మ ” యను మహావాక్యము సత్యగిర్దేశమైనో 
Sie యను మహావాక్యము గురువు చేయు ఉపదేశవాక్యమై ఫో 
అయమాత్మా బ్రహ్మ” అను ఈ మహావాక్యము గురుబోధను ధ్ర 


అనుభవమును చాటు అనుభవ వాక్యమైయున్నది. 


ఈ వాక్యములో మూడు పదములున్నవి, “అయం ఆత్మా బ్రహ్మ” 


యని మూడు పదములున్నవి. 
'బ్రహ్మమనగా సర్వవ్యాపకమైన సత్తాస్వరూపము. “అయం” అనగా ఇది 
ch 3 
ఆత్మ యనగా దేహేంద్రియ మనోబుర్దుల మొదలుకొని అహాంకారముత్రోన్లూ 
కలసి నా స్వరూపమే అని తెలుసుకొనెడి చైతన్యమే. ఇదియే జీవవెతన్యము 
ఇదియే ప్రత్యగాత్మ.ఈ ప్రత్యగాత్మయే సరమాత్మ అయి వున్నది. 
“అయం” అనునది లక్ష్యార్ధమును సూచించుబకు నిర్దేశము, “అయం” 
. 
అనగా ఇది. “ఇది” అనునది సూక్ష్మమై యున్నది. తెలుసుకొనుచున్నంతవరకు 
తెలియబడేవస్నీ “అది” అని పలువబడుచున్న న్నది. “ఇది "అనగా తెలుసుకొనుసది, 
అదియే వెతన్యము, ఆత్మ, కనుక “అయమాత్మా బ్రహ్మ” అను నుహావాక్యము 
ద్వారా ఈ ప్రత్యగాత్మయే అనుభవ పూర్వకముగా ధృవీకరించడము 
జరుగుచున్నది. 
4, అనొం (బ్రవ్మోస్మా (Tam Brahman) :- 


ఈ మహా వాక్యము శక్త యజుర్వేదములోని బృహదారణ్యకోసనివత్తు 
నందున్నది. జ్ఞాని యొక్క అనుభూతిని కనుపరుచు పరవశవాక్యమేఈ “అహం 
ఆహ్మాస్మి” మహావాక్యము. “అహం” అనగా నేను“ బ్రహ్మి మనగా సర్యవ్యావేకపైన | 
పరబ్రహ్మము “అస్మి” అనగా అయివున్నాను. “అహం ” లో అనగా నాలో | 
జడాత్మకమై భాసిల్టు దేహేంద్రియ మనో బుద్ధ్యహంకారాది వాచ్యార్థములను 
తొలగించి చూడగా వీటన్నిటికి అధిష్టానమై బ్రాపించు శ్రేవల చైతన్యము 
లక్ష్యార్ధముగా తెలుస్తుంది అలా లక్ష్యార్ధమైన “ఆహం నేను అనగా ఆత్మ బి: 
పదార్థమే అయివున్నదవి గ్రహించి తెలియ చేయడమై, యున్నది, 
(అహ్మమై నపుడు “నేను బ్రహ్మమునై యున్నాను" అని ఎవరికి స 5 
తాను చెప్పుటకు లేదా తాను చెప్పేనది వినుటకు రెండవ వ్యక్తీ 
కేవలం తన పారవశ్య దివ్యోన్మాద స్థితిలో గాయకుడు 
ఆనందించునట్టు మాధుర్య గానంలొ ఉప్పాంగిన అనుభూ 


తనలోని ఆత్మయే సర్వత్రా నిండియున్న పరబ్రవ్మమని తెలుసుక్ష్య్మ 
వాడు ముక్త పురుషుడు. అతడే జీవన్ముక్తుడు. ఇంతవరకు తన హృదయంత్ర | 
వ్యాపించియున్న అజ్ఞానము మహావాక్య చతుష్టయ (శ్రవణంద్వారా శ్రా. 
దేహము తాను గానని ఇంద్రియమనోబుద్దులు తాను గానస్మి అహంకార 
తనకు సంబంధించినది గాదని వీటన్నిటికి కారణమైన అజ్ఞానమును కూడా 
తాను తెలుసుకొనుచున్నందున అజ్ఞానము కూడా తాను కానని 
ఇవన్నీ నడచుటకు కారణమైన చైతన్యమే తానని (గ్రహిస్తాడు. తాను చెతన్య 
స్వరూపుడని ఎప్పుడైతే గ్రహించాడో అంతటా నిండి నిబిడీకృతషైయున 
పరమాత్మ తత్త్వము తనకన్నా అన్యమైనది కాదని తెలుసుకొని ఉన్నదంఠ్రా 
ఒకేవస్తువని ఆ వస్తువు తానే అయివున్నబ్టు అనుభవ సిద్ధంగా గ్రహిస్తాడు. 
ఆతడే జ్ఞాని జీవన్ముక్తుడు. 
18. వేదాంతాశయము (Take refuge in Upanishads) :- 
వేదాంత జ్ఞానము నాశ్రయించమని పదునెనిమిదవ సోపానంలో 
తెలియజేయుచునా రు. ఉపనిషత్తులలో తెలియజేయబడిన జ్ఞానము నాశ్రయించి 
జీవించడ మనగా బ్రవ్మాభావంలో సదా రమించడమని భావము. 


“సదేవ సామే దమ ఆసీదేక మేవా ద్వితీయం బ్రహ్మ” 


సృష్టికి పూర్వము బ్రహ్మ మొక్కటియే యున్నది. అది రెండు కాని 
ఏకమ్నునై యుండెడిదని వేదము తెలియచేయుచున న్నది. 


(గ్రవ్మాము త్రికాలమునందున్న ది, అంతేకాదు. కాలాతీతమైయున్నది 
కూడా, a 


(బ్రహ్మము “దృకోొ కూడా కాదు. జగత్తో 
“ఏకాంశేన స్థితో జగత్‌ ” అని నిర్వచిన్తో 
శ్రయించడము జరిగినది. బ్రహ్మానుభవ స్థితిలో 


గ్రహించ్చి | 


@ 


ఆధేయమైన జగత్తు అదృశ్యమగుచున్నందున (బ్రహ్మమును ఆధారమని క్తూడ్రా 
చెప్పడానికి వీలులేదు. అక్కడ భాసించునది శేవలం అస్తి 


“బహ్మ విదాప్పోతి పరం బ్రహ్మ విదిత 
(బ్రహ్మమును తొలుసుకొనువాడు బ్రవ్మమే కాగలదని వేద ప్రవచనము, 

అట్టి (బ్రవ్మాచింతనలో జీవితమునుపండించుకొనుటక్షు ఉపనిషత్తులలోని 

జ్ఞానమునే గ్రహించవలయుననియు, అయితే ఉపనిషత్‌ సత్యాలను గ్రహించుటలో 

జ. 

దుస్తర్కమును వీడి వేద ప్రతిపాదిత తర్కము నుపయోగించి సత్యమును 

(గ్రహింపవలయుననియు తరవాత సోపానములో ఆచార్యులు తెలియజేయు 

చున్నారు. 

19 దుస్తర్మవరిత్నా Je ము (Avoid vain arguments) :- 


దుస్తర్కానికి దూరంగా వుండమని ఆచార్యులు తెలియణేయుచున్నారు, 
శాన్తలోతుల్ని గ్రహించాలంటే తర్కమెంతో ఉవయోగకరము, 
తత్త్వశాస్రఅవగావనకే తర్మశాస్తం ఆవిర్భవించింది, కనుక తర్కమనేది 
తత్త్వావగావాన కొరకే గాని తర్కించడానికి మ్యాత్రము కాదు, 


శంకరులు తర్కశా స్త్రానికి దూరంగాపోరు. దాటిపోతారు. సత్య బుద్ధిలేని 
కొందరు తర్కమే సర్వమని భావించి పిడివాదాలు చేస్తుంటారు. నడ్డర్శనాలలో 
గౌతముని న్యాయశాస్తము, కణాదుని వెశేషిక శాస్త్రము. రెండును త్య 
శౌస్తముతె యున్నాయి. గంగేశమి[త్ర ఉపాధ్యాయ యను పండితుడు కు 
శాస్త్రమును గూర్చి “తత్త్వ చింతామణి” యను గ్రంథమును రచించారు. ఇందు 
అర్జవె నాలుగు వాదములు తెలియచేయబడి యున్నవి. ఇమ... ' 
అనేకమంది పండితులు వ్యాఖ్యానము న్రాసియున్నారు. or వ 
ఐదు వాదములను క్రుజ్జంగా తెలునుకున్నవాదు లలన 
పదివాదములు తెలునుకున్నవాడు మేధావి యంటారు. ఆ 
'ప్రామాణ్యవాదము. వస్తుంది. |ప్రామాణ్యవాదము" న! : 
సర్వజ్ఞుడని భావిస్తారు. wg 


ఈ ప్రామాణ్యవాదాన్ని 
బయలుదేరి నవద్వీప 
లుండుచోటు, దక్షిణ 
కవిత్వము దా రా ఎంతో 
(ప్రామాణ్య వాదాన్ని నేర్చు 
సాగాడు. ఎంత ప్రయత్ని 
శెక్కలేదు. డబ, 


నేరు కోవాలని ఒకపండితుడు దక్షిణ దేశమున్స్యు 


ధనమును తన స్వదేశములో గడించియునా దు, 
కోవాలని నవద్వీపములో తర్కుమును అభ్యస్పి 
ంచినను ప్రామాణ్య వాదతర్కము అతని బ్య 


వాదము అర్థం కాలేదు. ఇంక కొద్దిగా తనలో మిగిలియున్న కవిత్వాన్ని కూడ 
గట్టుకొని ఒక్క- వాక్యం చెప్పాడు. i 
“నమః 'ప్రామాణ్య వాదాయ మత్కవితాపహారిణే 
“నా కవిత్వమును పాడుచేసిన ప్రామాణ్య వాదమునకు నమస్కారము 
అని చెప్పారు. 
జటింమైన ఇటువంటి ప్రామాణ్య వాదమును మండన మి[్రుని ఇంటిలో? 
చిలుకలు చర్చించుచున్నట్టు మాధనీయ శంకర విజయమునంగు 
తెలియచేయబడి యున్నది. ఇక మండన మిత్రుని తర్కుమెలా వుంటుందో 
మీరు ఊహించుకోవచ్చు. అట్టి మండన మి్రుని ఓడించిన శంకరుని తర్కశెన్ట 
మేధాసంపత్తి ఎలాంటిదో వేరుగా చెప్పనవసరంలేదు. కనుక తర్భుమునే 
విసర్హించమని మౌఢ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో చరించమని శంకరుల 
చెప్పరు, అయితే దుస్తర్కమనునది లక్ష్యమును పాడుచేయునని తెలుపు తున్నాదీ' 
_. ఆధునిక మానవుడు వేదాంత శాస్త్ర విషయాలను (గ్రహించుటలో ష్‌ 
. ఆప్తవ్యన్త ధోరణులనే అనుసరిస్తున్నాడు. వాదమను "పేరుతో వాదులొడటొ 
జ 
| త రయ్యాడు, విచారమను విషయమును మరచి పదపోరాటానికి సిద్ధపడే 
| జ టీ 
గారడితో చేయు పిడివాదమును “జల్ప” మని యంటారు. న. 
వాదము “జల 
దము తప్పని ఏిర్ణయించుటుకు చేయు ప్రయత్నమే 


ము చేరాడు. నవద్వీపమనునది తర్క పంద. 
దేశమునుండి వెళ్ళిన పండితుడు గొప్పకవి, క్వ | 


గంతా ఖఇర్చయి పోయింది. అయినా తర్కుశాస్తము వంటబట్ట | 
లేదు. తనలోని కవితా నెపుణ్యము కూడ క్షీణించింది. అప్పటికి 'ప్రామాణ్య 


ములో గోచరమవుతుంది. అసలు వాదమనునది సత్య దర్శనమునకె జరగాలి. 
“అల్పము”, “వాదము” గాకుండుట మరొకటున్నది. అదియే వీతందము, 
ఈ వితండవాదము చేయు వ్యక్తి తనకంటూ తనదిగా ఒక అభిప్రాయము లేక్షనే 
ఎదుటి వ్యక్తి చేయు నిర్ణయముల నన్నిటినీ అదేపనిగా ఖండిస్తూ వాదిస్తుంటాడు. 
కనుక ఈ విధమైన దుస్తర్కములన్నీ దురవస్టనే కల్గిస్తాయి. ఈ వాధాలన్నీ 
భేదాల్ని కల్లించేవే గాని అనావాత నాదమ్మువెపు నడిపించేవి కావు, కనుకనే 
“వాదోనావలంబ్యః” వాదమును వినర్హించమని పరమ భాగన తోత్తముడైన 
నారదమహర్షి తన భక్తి సూత్రాలలో తెలియజేశారు. 


కనుక దుస్తర్కమును విసర్థించమని చెబుతూ మరి ఎలాంటి తర్కముతో 
సత్యాన్వేషణ చేయవలయునో తరువాత శ్లోకములో ఆచార్యులు తెలియజేస్తున్నారు. 


20. వేదత! ర్కానున। రణ (Take recourse to the reason approved by the Vedas) + 


వేదామోదమైన తర్కాన్ని వినియోగించికోమని ఆచార్యులు తెలియ 
చేస్తున్నారు. శాస్త్రయుక్తమైన తర్కము చేయవలెనని భావము, శాస్త్రము 
వాచ్యార్థమును తెలియచేస్తూ లక్ష్యార్థమును సూచించు నిమిత్తమేయున్నది, 
కనుక మన ముపయోగించు తర్కము కూడా లక్ట్యేర్థమును గ్రహించి 
అనుభవించుటకు తోడ్పడాలి. అదియే శాస్తామోద తర్కము. 

“తత్త్వమసి” వాక్యార్థమును గ్రహించుటకు ఆచార్యులవారు “ధాక్యవ్యత్తే” 
యను య్యాభె మూడు శ్లోకముల (గ్రంథమును రచించారు. “తత్త్యమసో పదార్థ 
వివరణ అందు తర్కుయుక్తముగా జరిగినది. కనుక వాదమనునది వేదాంటిర్గిత 
అభేద జ్ఞానమును పొందుటకేనని గ్రహించి చర్చించాలి. ల 


మహావాక్యములను అర్థం .చేనుకొనవలయునవిన 
'ప్రవేశముండితీరాలి, “తత్త్వమసి” మహావాక్యమును అనుభవ; 
వ 
యు ననిన భగత్యాగ లక్షణము మొదలగు విధానములద్మా 


“తత్త్వమసి” మహావాక్యమునందే “*ఆత్రొ 
వాచ్యార్థము, బ్రహ్మమనునది లక్ష్యార్హము. అలాగే “త్రం” 


రెండింటిలో సామాన+ (ప్ర 
రుకపరచి లీ రమైన వెతన్యష్కు 
అలం ఎద్దాంతము చేయాల్సి, ఇదిటే 


తెలియచేస్తున్నారు. ఇలా శా స్తసమ్మళ్వై 

వై 
న తరువాత అనంతరము 
తెలియచేయుచునా నడు, 


21, నిరంతర బవొ తన (601 m Brahman' 
చి 
గ (6 stantly Meditate 14 ) 1 


సదా భావించు చుండవలయునని ఆచార్యుల 
పెరుగు సమస్తమునకు నేను సాక్షీభూతుదనె 


టు 


అవస్థా త్రయమున కతీతుడను, 


శరీరస్థాయి నధిగమించగానే నేను ఏవ 
మనో స్తువు చే 
బుద్దుల నధిగమించగానే కేవల చెతన్నము 
అందను. అరిషడ్వర్గములకు చిక్కను. వు 
చున్నందున అజ్ఞానము నన్ను అంటదు టు. తెలునుక్రాను 
కొనపాగించినచో దేహ మనోబుద్దుల యందున స భ్రాంతి భో విచారణను 
[2] 
ఆవరణాదులు భంగమై అన్నిటికి అధిష్టానమై వెలు (మరి విక్షేప 
we ఆ, 
అనుభవమునకు అందగలదు. సర్బభ్రాంతి ఎప్పుడయితే కాలను ఫి ము 
*వెం్ళనే 


రజ్జు జ్ఞానము కలుగునబ్లు భ్రాంతి తొలగగానే ఆత్మానుభవము కల్గుతుంది, 
వే 3 
కనుక “నేనే బ్రహ్మమును అను భావమును సాధకుడు సదా అనుసంధానం 
చేయుచుండ వలెను, 
నిమషార్హం నతిష్టంతి వృత్తిం బ్రవ్మామయం వినా 
నా లబ అ 
యధాతిష్టంతి బ్రహ్మధ్యాసేన కాద్యాశ్ళుకాదయః 
(బహ్మదేవుడును సనకసనందనాది మహార్షులును, శుకృబ్రహ్మ మొదలగు 
బ్రహ్మవేత్తలు అర్థ నిముషమైనను ఎలాగ (బ్రవ్మాభావనను విడిచి ఉండరో 
అలాగే జ్ఞానము కోరు ముముక్షువులు సదా బ్రహ్మ భావననే కొనసాగించుచుండ 
వలయునని వేదము తెలియచేయుచున్న ది, 
22, అవోంకార్‌ నివృత్తి 
ఆధ్యాత్మిక సాధకుడు గర్వమును విడనాడవలయునని వూజ్యపాదులు 
తెలియచేయుచున్నారు. నేను అనెడి అహంకారము నుండీ ఆవిర్భవించిన 
గర్వమే సకల అనర్హములకు మూలము, అరిషడ్వర్గములకు అహంకారమే 
అధినేతయై యున ది. ఆధ్యాత్మిక రణరంగమున సాధకుడు ఎదుర్కొనవలసిన 
శతృవులే కామ |క్రోధాధి అరినద్వర్గములు. దీనికి అధినేత అహంకాధము, 
అధినేతను చంపగానే శత్నసెన్యము మనకు శరణు జొచ్చును, అలాగే 
అహంకారము నంత మొందించినచో సమస్త దుర్గణములు మనకు లొంగిపోవును. - 


(Give up egosim totally) ba 


అహంకారమును అర్థం చేనుకొనుట దుసా ధ్యము, అహంకారము. 
సాధకునికి చిరకాల మిత్రుడు. అనుకూల శతృవు. అనాంకార మనునది. సర్వ, 
అనర్థములకు మూలము. అదొక శ్వేతకుమువు. చికిత్స లేని వ్యాధి, ఇది 
ఎవరిని వదలి పెజ్జుదు. ఉద్యోగ నిర్వవాళాయందు ముఖ్యంగా ఎక్కువ 
మంది అధికారులలో ప్రస్పుటంగా తెలుస్తుంది. అందుచేతనే అధికార రోగపూ. 
బధిరాంధక శవాలని నుమతి శతక్ష కర్త ముచ్చటగా పిలుచుకున్నా శే 


వయన్సు మళ్ళి కుర్చీదిగితే చాలు. కృష్ణ కృష్ణ, ! :కుక్కూర్‌ 
మూడునాళ్ళ, వెభోగానికి మూతిలో ఎన్ని ముడతలో.: 


సర్వసంగ పరిత్యాగ్గులెన ఎందరో సన్యాసులను కూడా అవ్హ 
వదలదు. వారిని గౌరవిచయటలో “లేదా” నమస్కరించుటలో ప్ర 
ఆలశ్యం జరిగిందో -రామ రామ- ఇక ఎన్ని వినుర్లో? ఏం 
ఇదంతా అహంకారము వేసీ ముసుగే, త 


కార్య 
రపాట్య 
వినుగ్లో ? 


ఈ అహంకారము మూడు విధములుగా వుంటుంది. 1 
కాహంయారము 2. రాజసికాహంకారము 3, త్రామసిక్తావ : 


హంకారము బంధహేతువు కాదు, పెగా మోక్ష హేతువు 


బడుచు; శ 
ఖీ ద్ర ధనము, విద్య యవ నము అస్తి యా భగవంతుడ్లను 
0 . నెను కేవలం నిమిత్తమ్మాతుడను ప 
, వరికరాస్సి అసి భావించడ 
సౌత్త్వికావంక్లారము, దీనివలన జ్రీవిక్రి హానిలేదు, న న 
'రెండవదియైన రాజసికావా, 
మించిన వారు లేరస్పిత్రానే ఏ 
గర్వంతోజీవిస్తుంటాడ్లు, 


స ౦కౌరముగల వ్యక్తి తానే గొప్ప వాడని తనకు 
పన్నినైన విర్వహించగలనన్ని తానే విద్యావంతుడనని 


స సయ, 

= 0 పభః 

“అహంకార విముక్షులెన జీవులు (గ్రహణ విషు; వ ప్రభః 

విమలమైై వూర్తమై, నిత్యానందమై, స్వయం ప్రకాళమై వెల్లాం ప్ప నినన 
లి 


శంకరాచార్యులవారు వివేక చూడామణిలో తెలియజేశారు. క్రీ 


23. దోవాభావ వినతి (Give up your Identification with the body) :- 


దేహాత్మ భావాన్ని వదలి పెట్టమని ఆచార్యులు తెలియ జేయు చున్నారు, 
వేదాంత విషయాల్ని బహుజా(గ్రత్తగా అర్థం చేసుకోవాలి, దేహాత్మ భావనను 
వదలమన్నాడేగాని దేహాన్ని వదలమని చెప్పలేదు. ఈ సత్యాన్ని గ్రహించలేక 
కొందరు దేహము అనిత్యమని ఆహారపానీయములు సదా విశ్రాంతులు లేక్ష 
శరీరమును శుష్కింపచేస్కి తదా రా లోగ గస్లులై చింతిస్తుంబారు కనుక 
దేహాత్మ భావాన్ని విడనాడాలి, 

“దేహాది భావం పరిమార్హయన్తః ” 

“దేహాది భావమును త్యజించినవారే భాగ్యవంతులవో ఆదిశంకరులు 

కౌపీన పంచకములో తెలియజేసియున్నారు. 


శరీరమనునది విషయ భోగానుభవమున్లకె వచ్చిందికాదు. ఆత్మాను 
భవమును పొందుటకు శరీరమే సాధన పరికరము. కనుక దేహమును సాధన 
పరికరముగా ఉపయోగించుకోవాలి. భోగసా ధన మనుకుంటే ఆది రోగపాధనదై. 
శోకము నందిస్తుంది. దేహస్టితి అర్థంకానందువలననే దాస్ట మోహం జనించు 
చున్నది. తల్లి భుజించిన ఆహార సారముతో గర్భంలో శిశువు సెరిగింది. తల్లి 
పాలతో శెశవములోను ఆహారపదార్హఘులతో బాల్యములోను పరిగీంది 
మరణానంతరము ఈ దేహము పుర్నగులకోో జంతువులకో, సక్టులకో' 
ఆహారము, మట్టిలో కలిసిపోయే మృణ్మయ శరీరాన్ని 'థైమించ్చి 
సాధించేదేముంది? మృణ్మయ శరీరాన్ని చిన్మయ శరీరంగా మార్చడానికీ i 


శతం 
శతం 


యత్శ్నించాలి, 
వ్యాఘీవ తిన్టతి జరా పరితర్హయప్తీ 


రోగొశ్చ శత్రవ ఇన ప్రహర్తి దేవామ్‌, జ 
ఆయుః వరిన్రవతి భిన్న ఘటాది. మో 
లోక స్తథా స్యహిత మాచరతీతావిల్రమ్‌!॥ 


శతువులవలె దేవామున ప్రవేశించుచున్నవి, 
ఆయువు కారిపోవుచున ది. ఇల్టున్న ను లోకము 
కదా!" యని భర్తఇవ 

భర్తృహరి మహాశయుడు వైరాగ్య శతకంలో 


ర 
కున్న 
తెలియచా 
స్తొదు 
శరీరమును భోగజీవన పరికరమని (భ్రాంతి చెందక యోగజ్వీన్ల సాధ్య; 
ము 


భావించి ఉపయోగించుకోవాలి 
మలమూత్రాదులతో నిండిన దేవామ్యూ 


స్యవాత పడి అదృశ్యమయ్యే 
ధ్యాసను మనను నుండి దూర 


“మోక్టమునకె ప్ర 
మృత్యువు a Mo a స్త వరమాల వసో 
న రద; ఈ దేహధ్యాసను జ 
రుటకు అర్వుడు' అని ఆదిశంక్షర్త, న pea 


హా 


జేశారు వ్‌ చూదొమ్సతి గ్రంథంలో తెలియ 


24, విజ్ఞా విధేయత [0 Not enter into ఇ 


Eument 
బుధజనులతో వాదనకు దిగవద్దని కీ Hi the wise):- 
ఉదా శంక 


రు 
అజ్ఞానం తొలగాలంటే విజ్ఞుల నాశ్రయించాల్రి, చు 


'వేపోధిస్నన్నారు. 

బుధజనులకు దగ్గర కావాలి. అజ్ఞానము భయంకర వో ౦ కావాల్రంశ్రే 

దౌవధము. విజ్ఞులే వైద్యులు. సాక్టాత్సారనే ఆరోగ్యము శ నోత్మవిచారన 

చికిత్సచేయు _వెద్యులే నారాయణ స రూపమని ఇను శ రోగమును 

ఇక భవరోగ వెద్యులెన గురువులు ఎలాంటివారో ఊహించుకో పనవుదు 
AD 


అట్టి మహాత్ముల సాన్నిధ్యంలో చేరి జ్ఞానము నముపార్షించాలి, 
మహాత్ములనేవారు నిరంతరము తమ హృదయము అందలి భగపానువితో 
ఐక్యమై జీవిస్తుంటారు. వారి మాటలు వేదవాక్కులు. అనుభవభూమిక నుండి 
వెలువడే అమృత వచనములు. 


మహాత్ముల సవాచర్యం వలన మనలో ఆత్మజ్ఞానము విరబూస్తుంది, 
ప్రాపంచిక విషయ విరక్తి మనసులో ఏర్పడుతుంది, పరమాత్మ చింతనాభిలాన్న 
అంతఃకరణను ఆవరిస్తుంది, 


బుధజనుల సీదా (బ్రహ్మ భావనలోనే యుంటారు, (ప్రపంచము సత్యమని 
స్వప్నంలో కూడా విశ్వసించరు, పిల్చలవలె నిమ్మల్శ్మవ చిత్తులె అగుపిస్తారు. 
బేధభావము లేనివోర్కు ఉదార స భావము గలవార్కు త్రికరణ శుద్దితో 
జీవిస్తారు, (ప్రేమతో |బతుకుతుంబారు. 


ధర్మేరతాః సత్పురుషాః సమేతాః తేజస్వినో దానగుణ ప్రధానాః 
అహింసకా వీతమలాశ గలోకే భవన్తి పూజ్యామునయః (ప్రధానాః 


“మహాత్ములైన మవార్డులు ధర్మరళత్తుల్తె నత్చురువనమేళ్సుల్కె దానగుణ 
'వ్రధాన్నుల్కె కరుణావృదయులై నివ్ముళంక చరిత్తులె య 
లోకవూజితులె యుందురని” వాల్మీకి మవార్షి (శ్రీ మద్రామాయణం, 
అయోధ్యకాండయందు తెలిపి యున్నారు, 
దయా న్వరూవులెన అట్టి మహాత్ముని నన్నిధికి వెళ్ళగానే మన 

తెరచి యుంచడము అలవరచుకోవాలి. తలుపులు 
వయ ర తేజము గృవాములోని కరుదెంచునటుల్క హృదయ 


భాన, 
శెరుయం ట్హేందనచో బుధబనుల కరుణా తేజము మన 
ములు 


వేశించును. 

దయములలో వః 

వా పోత్ములలో వాదులాడ కూడదు. సత్యాన్వేషకులమై మనము విజ్ఞుల 
న్‌ స్తే చాను. సత్యము మాటలకందదు, అది కేవలము అనుభవ గ్రాహ్యము. 

Gas 


కవాట 


'సరుకృపచే లభ్యమగు ఆనందము. అనిర్వచనీయమైన ఆనందము స్ట 
శరించోలని గురువుల నాశ్రయించాము. అనవసర వాదోపవాదాలతో సహా a 

3 
కాలాన్ని వృథా చేసుకోకూడదు, లపై 


సందేహాలు రావచు + వాటిని తప్పక నివ ఎత్తి చేనుకోవాల్రి అన్సుక్ష్య్యూ 
సమయమందు ప్రశ్నించాలి. నమతతో అడగాలి, విజుల 
ఇ 


శాంతి న ప స 
తి సనుభవించదానిక్షి 'ప్రయత్నిస్తువుండు, మహాత్ముల చెంత ప్రాపంచిక 


'ప్రేమపాత్రులు, అందుచేత నిన్ను 
స్ప నటిస్తారు, స్వీ బుధజనుల చెంతకు 


నాయందు పాండురంగడునా డిసి సం, 


కనుక్ష మహాత్ముల దివ్యచరణాల చెంత్ర (బళుకున్స పండి, 
వీడి విచారమును కొనసాగించి తరించాలి, మ్‌ 


డు తెలియజేస్తాడు, 
కోవాలి, వాదమును 


క్రుద్వాధిశ్చ చికిత్య్యతాం 
ప్రతిదినం బిక్షావధం భుజ్యతాం 
స్వాద్వన్నం నతుయాచ్యతాం 
విధివశాత్‌ |ప్రొస్తేన సంతువ్యతాం 
శీతోష్టొది నిషహ్యాతాం 
నతువృధా వాక్యం సముచ్చార్యతాం 
బౌదాసీన స్‌ మభీష సతాం 
జనాకృపా వైన్టుర్య ముత్స్భ్రజ్యతాం. 4 
తాత్సర్భము 2 
25. ఆకలి వ్యాధికి చికీతృబొందుము. 
26. నిత్యమును బ్లిక్షమును బౌషధముగా భుజీంచుము. 
27. రుచికరమైన ఆహోధమును కోరకుము. 
28. (పార్టువకాత్లు టిం రవదార్‌ ల్భొప్తి బొందుము. 
29. శీలోప్టాది దృందృ్యములను నహించుము, 
౩30. వృధా (ప్రసంగాలు మానము, 


ల్‌ వై మెలగుము, 
౩31. ఉదానీనుడ్డణ స్తే ల్‌ 
ఇతతలయణకు గ్రార్హమును రెండంటే జస్మ్తోంచును 


వ్యాఖ్య 
బోగ 250 (Find aremedy to the disease of hunger): 
26. మై 


ధిక చికిత్సనొందుమని పూజ్యపాదులు తెలియజేస్తున్నారు, 
a ఇతరవ్యాధులవలె ఆకలి కూడా ఒక వ్యాధిగా ఆచార్యుల్లు 
నకు 


32, 


శరీరము! 


క్‌ి 


వర్ణిస్తున్నారు. ఇతర వ్యాధులు ఏదో ఒక కాలములో నాయం ఫ్రీ స్థ 

i గ్గ ప లి 
రోగమలాంటిది కాదు. నిత్యము ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేము. ఆ 
మైనంత కాలముండదు తిరిగి దర్శనమివ్యడానికి, ఈ రోగ; 
సంపాదనార్దమై మానవుడు చేయరాని పనులుండవు, పడరాని పాట్టుండ్ల్య 
జానెడు పొట్టను సంతృప్తిపరచే కార్యక్రమంలో కాన్ని జన్మలే వృథా అయి 
పోయాయి. 


నివారణకై బ్యా 


ఆకలి ఒక్ష విచిత్రమైన వ్యాధి. దీనికి తాత్మాలిక చికిత్సేగాసి శాశ్వత్ర 
చికిత్సలేదు, ఉపశమనమేగాని సంపూర్ణముగా నయంకాదు. ఆకలి కనుపించగ్గానే 
చికిత్సపాంది జీవించాలి. ఆహారమును భుజించుటయే చికిత్స, ఆహారమే 
కాషధము జాషధమును తగుపాళ్ళలో వాడినపుడ్రే ఆరోగ్యం కుదుట 
పడుతుంది. మితిమీరి సేవిస్తే చితిజేం నిదించాల్సి వస్తుంది. 


॥ ఆహారమును జౌషధంలాగా సీ ్వికరించాలి, ఎలా సీ కరించాలి? ఎంత 
స్వీకరించాలి? ఒక్కుసారికి ఎంత మోతాదులో తీసుకోవాలి 


వివరణను వేదము తెలియచేయుచున ది. 
“ఆత్మా సమ్మిత మస్నింతదవత్రి. తన్న జ 

ళన వానస్తి 
యద్భూయోహినస్త్రి తద్యత్క సీయోన్య దవత 
“శరీరమును కాపాడుకొనుటకు అవసరమైన జ్ర ము 

సాధకునికి క్షేమకరము, దానివలన చెడుపు వుండదు. వినే ఫోజించినచో 

ద న దు. ఎక్సు 

తక్కువ భుజించినను అనర్హము వాటిల్టును” అని వేదము తెల్పు 'జించినన్సు 

న 

ఎక్కువ భుజించినన్సు తక్కువ భుజించినను స్వా, ఎది 

నరస శ్రద్ద 


జరుగుతుంది. యోగ నిన్టకుదరదు. అల్పభోజున ఫలిత సీరస్వ్వు 
జ్జ రేండు 


' 


అవాంఛనీయమే, ఈ ఆహారభేదాలు నిద్రాభేదాలు తొచ్చిపెదు, తున్నాయి, 
తద్వారా రజోగుణ తమోగుణాలు వృద్ది చెందుతాయి, రజోగుణ మూ 
గుణాలు వృద్ది చెందడమువలన నత్త్యగుణము క్షీణిస్తుంది, కానీ సాధకులు 
సత్త్వగుణ (ప్రధానుల యుండాలి, సత్త్యగుణము లోపించగానే మనను 
కలత చెందుతుంది. సాధన కుంబుపడుతుంది, కనుక ఆహార 
విషయంలో సాధకులు జాగరూక్తులె వర్తించాలి. ఆహారమును జౌవధంలాగా 
సేవించాలి. 
“పూరయే దశనే నార్హమ్‌ తృతీయ ముదకేనతు 
వాయోస్సృంచారణార్థాయ చతుర్ధ మపశేషయేత్‌ 1” 
సగము పొట్టను అన్నముతో నింపాలి. మిగత సగములో ఒక భాగమును 
నీటితో నింపాలి. మిగిలిన నాల్గవ భాగమును గాలి సంచారమున్లకె వదలి 
పెట్టాలని శాస్త్రనిర్ణయము. 
క్షుదోగానికి ఆహార బాషధమును సేవించాలని తౌలునుకున్నాము. మరి 
మీ 
జాషధము సేవించునపుడు అనుపానముగా పథ్యము వుండాలి కదా? ఆకలి 
రోగానికి ఆహార బాషధమును సేవిన్తూ అనునరించవలసిన పథ్యమేమిటి? 
ఉపవాసమే పథ్యము. 
దియే పథ్యము 
అప్పుడప్పుడు ఉపవాసము చేస్తుండాలి. అః 5 
బై ము లాంటిది. దానికి విశ్రాంతి అవసరము 
జీర్ణాశయము కూడా ఒక యంలో 
స రా బీరాశయానికి విశ్రాంతి కల్లిన్తుండాలి. ఉపవాసము 
ఉపవాసముండుట ద్వా! “ద, మవనుకు ఉత్తేజమును అందిస్తుంది. 
మనిషికి ఆరోగ్యమును కల్లిన్తుంది 
వానమంటే మృత్యుముఖంలో ప్రవేశించినళ్లే వుంటుంది. 
స్టే వ ఉవవానము అనారోగ్యహేతువని ఆహార 
ఆలాంటి భీమసేన 


టూ యుక్తమైన జీవనాన్ని సాగించడమే తమ కలవాటని 
మారు 0 గ్య ల 
లు లాడు మనమెంత దీక్షతో యున్నను యుక్తమైన 
ప పలు! 
(ప్రగల్మా పా 


రే సలు. 


కొం 


జీవనాన్ని కొనసాగించలేము. అందుచేత 


అపుడప పవాన 
శేయోదాయకము. బగు ఉపవాస ముంద్వ్య 


ఆధ్యాత్మిక సాధక్రుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాస 


| మనునద్ది 
దివ్యాస్తము, ఈ విషయంలో అన్ని మతాలు ఏకీభవించా న్‌ 


యి, ఏనుక్ర్మ 


చాలాకాలం ఉపవాసము చేస్త నడవను కూడ్రా నశక్తుదౌ 
జీవిత కథ వివరించుచున ్నది. సరే ఇ య 
ఏకాదశి ఉద్యోగ నిర్వహణ ఉపవాసమే, 


ప్రతిదినము. భిక్షాషధ్ర సేవనము 
చేసుకొనుమని ఆచార్యుల వారు ఈ టీరోగమును లినారిం 
యు, 
ఆహారమే బా ధమని గడచిన సోపానము ద్వార సున్నాలు, ఆకలి వ్యాధికి 
బొ 
భిక్షాటన ద్వారా (గహించమని ఆచార్యుల్పు big అట్టి ఆహారమును 
చనా 
సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు జ 
తదా వ ఐదు ఇండ్హక్షృ మా; 
ఎరా లభించిన ఆహారమును భుజించి మనసక్తత్చ్యూ 
నిర్దేశము. భిజ్షాన్నమ్యుపె ఆధారపడి జీవిస్తున్నందున వర్మా 
అంటే సన్యాసి బాధ్యతారహిత జీవనమును కొనసాగిస్తైడ్త న 
ప్రాపంచికమైన బాధ్యతలన్నీ ్న త్యజించి సదా భగవచి ంతనయం కాదు. 
అగ్నంచేసి యుంటాడు. అందుచేతనే అతని త్యాగపూరిత ప్ప గ్‌ సునస్పును 
(గ్రహించిన గృవాస్టులు సన్యానులకు భిక్షనిచి ఏ గౌరవిస్తుంటారు. మును 


మరి ఈ సన్యాసి ఆత్మానుభూతిని పాందియున్నాదా? లేక పొందడానికి 
తీవకృషిసల్పుతున్నాడా? ఎంతవరకు ప్రగతిని సాధించాడు? అది గృహస్థులక్షు 
అనవసరం. అది అతనికి భగవంతునికి సంబంధించిన నిషయం. ఆంతరంగికాను 
భూతికి సంబంధించిన విషయం. మధ్యలో ఎవ్వరూ ప్రవేశించడానికి వీలు 
లేదు. ప్రభుత్వమువారు ఒక శాస్త్రజ్ఞుడు చేయు ప్రయోగాన్ని గుర్తించి అతన 
పెట్టుబడి పెడుతారు. శాస్త్రజ్ఞుడు ప్రయోగశాలలో పని చేస్తుంటాడు. ప్రయోగము 
పె 
ఫలించేసరికి కొంతకాలం పడుతుంది. చివరలో ప్రయోగము ఫలించవచు స్ట 
లేదా నిష్ఫలం కావచ్చు. ఫలించినచో శాస్రజ్ఞుని ప్రభుత్వం సన్మానించవచ్చు. 
ఒకవేళ నిష ఫ్రూవైనచో ఫలించలేదని అతనిని అవమానించి కారాగారంలో 
ఉంచరు. ప్రయోగము ప్రయోగమే. అలాగే శాస్త్రజ్ఞుడు బాహ్య ప్రయోగశాలలో 
ప్రయత్నించినట్టు, సన్యాసి ఆంతర్య ప్రయోగశాలలో పనిచేస్తుంటాడు. 
శాస్త్రజ్ఞుణ్ణి వదలిన్టే తత్త ్రవేత్తను వదలిపెట్టాలి. ప్రయోగము చేయు 
సందర్భాలలో శాస్త్రజ్ఞుని పలకరించి ప్రయోగ ఫలితాలడగడము ఎంత. 
అనుచితమ్మో సన్యాసి విషయంలో కూడా అంతే, ఫలితాలు లభించగానే జ 
ను! 
ప్రాణుల సుఖమును వాంఛించి శాస్త్రజ్ఞుడు తెలియజేయునట్లు, అనుభూతి; 
దిలో సమాజానికీ సేవచేస్తాడు. 
పొందగానే సన్యాసి కూడా జీవకారుణ్య బుద్ది 
5 తూ పోషిన్తుంది, అది మన ననాతన 
అంతవరకు సమాజమతనికి భిక్షపెడు! 


ధర్మజీవనంలో తా, గ్రగనిరతి. 


“రికాన్న మాత్రేణ చ తుష్టి మన్తు" 
య 


(| 
భికాన్సము స్తిచెంది బజీవించువాడే నిజమైన భాగ్యవంతు“డవి 
క న్న్న చేర లో తెలియచేశారు, 
(క్రము' 5 
శ్రీ శంకరులు యతి సంచీ! 


సేవనముచే ఆకలి వ్యాధిని పోగొట్టు 
అయితే ప్రతిదినము ps వెలిబుచ్చిన pn 

కొనమని క. ంచినది కాదని భావించకూడదు. 

గావ గృవాన్థుర నుండి భిక్ష లభిస్తుంది. గృహన్థులకు భగవంతుడే! 

భుజించు ఆహారము భగవంతుడిచ్చిన భిక్షయేవవి, 


ననా 
భిక్షనంది 


(గహించి ప్రసాద బుద్దితో ఆహారాన్ని స్వీకరించాలి. అలా చేసా 
వ్యాధిని పోగొబ్టుకొనుబయే గాక (ప్రసాద మనస్తత్త్యముతో మానసిక స్ప St 
పొందే అవకాశము కూడా గృహస్టులకు కల యంత్యు 
స్ట 3 
అయితే సన్యాసి భిక్షాన్నమును జాషధ్రంగా "సేవిస్తాడు 
రోగమును నయం చేసేందుకే గాన్సి రుచికి కాదు. జ 
బౌషధంలా సేవించే సన్యాసి రుచిని వాంఛించ కూడదు అలాగే ౫ 
భిక్షాన్నమును ప్రసాదంలా సీ 
సీ సకరించాలేగాన్తి _ గ్రుచ్చి 
సోపా; 
'నములో క్రి 


బౌన్షద్స 


కోరకూడదు, ఈ నిషయాని 
శంకరులు తెలియజేస్తున్నారు. 
27, సా న్న 
సద్భున్న అనాన్న, (Beg not for delicious dish) ;- 
రుచికరమ్టైన ఆహారమును 
చున్నారు, రుచిగాని, 


కోరవలదని శ్రీ శంకరులు తెలియజేయు 


సంబంధించినని కావు. రుచి 


వుష్వను గా వినాలస్సి పం లూ 

వుష్పసుగంధాలను ఆఘాణించాలవ్మి సున్ని త్వా స. మళ భరితమైన 

రుచికరమైన పదార్థములను చవిచూడాలవ మన్స్యో. ప్ల ననుభవించాలని, 
బలా, 

నుట నిండియున్న వాసనల కనగుణ్యమైన పదార్రాత్ర ఎపడుతుంటుంది. 

ఉంటాయి. జ లా లా జిహ్వకు రుచికరంగా 


రుచికరమైన ఆహారమును కోరవందని ఆ: ర్యుల్ప వ్‌ 
వదార్ధముల్లపె మనకున న్న అభీక్టము రుచిని అందిస్తే లై ధిస్తున్నార్హు. 
చిందిస్తున్నది. (ప్రతిపదార్థము రుచికరముగా నున్నళ్లు భావిబ “రుచిని 
మనసులోని వాసనలు నిరీ ర్యమవు తాయి. వాసనలు నశించగ్గాన చినచో 
అంతరించిపోతాయి. బేధభావము సమసిపోతుంది. గక 


ఆహారమును భోగానుభవము కొరకు గాక బాషధంగా సేవించి యోగ 
సాధన కుపకరించే విధంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి, రుచిని 
వొంవించకుండా భుజించుట వలన మనసులో శుచి ఏర్పడుతుంది. నునసు 
ఎప్పుడయితే శుభవడిందో సాత్త్విక సంకల్పాలు కదులుతాయి, ఆత్మ 
విచారము మొదలవుతుంది. కనుక మనము గడించే అనుభవములలో ప్రతి 
విషయంలోనూ జాగ్రత్త వహించగలిగినచో అది ఆత్మానుభవమునకే దారి 
తీయగలదు. సదాచార జీవనము అలవడనిదే నరా త్మ భావము కలుగదు, 


రుచికరమైన ఆహారమును కోరవలదవి తెలియజేస్తూ మరి ఎలాంటి 
ఆహారమును భుజించి జీవించాలో తరువాత సోపానములో |పబోధిస్తున్నారు. 


28. నంతువ్న జీవనము (Be content with what thou obtainest by chance):- 
ది 


ప్రారబ్దవశాత్తు లభించిన దానితో తృప్తిచెందమని పూజ్యపాదులు 
బోధిస్తున్నారు. కర్మలు నాలుగు విధాలుగా వుంటాయి, అవి (1) సంచిత 
కర్మలు (2) ప్రారబ్దకర్మ (3) క్రియామానకర్మ (4) అగామి కర్మలు 


గత జన్మలలో మన మాచరించిన కర్మలకు సంబంధించిన పాప 
మేన వాసనల రూపంలో ఉంటాయి. అవే సంచిత కర్మలు. 


పుణ్యాలు సూక్త 
వ తం జాబితా ననునరించి ఈ జన్మలో ఫలితాలు 
జన్మ 


. ఈ (పారబకర్మ ననుభవిన్తూ ఈ 
న arn జ్‌ i: కర్మలు, 
జ్‌ ప లయొక్క ఫలితాలు రాబోవు గతికీ అనుభవ 
hii రయ. ఇదియే ఆగామికర్మ. 
వినయ ర ముర సుఖదూఃఖాలన్నీ (ప్రారబ్బాధీనమై 
మును ఎవ్వరూ దాటలేరు. ప్రారబ్బాన్ని జ్ఞాని ఆతని 
దే, అజ్ఞాని దేహాత్మభావంతో జీవిస్తుంటాడు. we 
నుఖదుఃఖాల మధ్య సండుటాకువతె 


ఈ జన్మ 


నిలువలేక 


కదులుతుంబాడు. బాసి ఆత్మవిదుడ్రై యున్నందున 
ననుభించవలసింది, దేహేంద్రియ మనోబుద్దులేగాని తానుకాద; 
'హౌంతంగా జీవిస్తుంచాదు, కర్మచేసినవాదే ఫలితాల ననుభవించాలి. న 
తాను సిష్కియుడు గనుక తనకు కర్మాచరణ సాధ్యపడదు, కర్మ తాన్స 
ఆచరించలేదు గనుక ఫలితానుభవము కూడా తనది కాదు. అహ 


కౌరమే క 
నాచరించింది. అహంకారమే ఫలితాన్ననుభవిస్తుంది. కర్తృత్వ భోక్షృత్సా 
భిమానాలు రెండూ నాకు లేవు యని జ్ఞాని స్థిమితంగా యుంటాడు. 


(ప్రారజ్బమ్సు 
సి భావిర్చ 
ఆత్త యైన 


మరి సాధకుడెలా జీవిస్తాడు? జ్ఞానిలా తటస్థంగా ఉండలేడు. అజ్ఞానిలా 
కర్మఫలాలయందు రమించలేడు. మరి అతడేమి చేయాలి? ఆ విషయానే 
ప్రస్తుతము ఆచార్యులు తెలియజేయుచున్నారు, సాధన పంచకము సాధకుని 
కొరకే రచించడము జరిగింది. సాధన నెరుకపరచే సాధన పంచకము 
సిద్దత్వము నొందిన జ్ఞానికి అవసరములేదు. అజ్ఞాని సాధన నాచరించడు. 
కనుక అతనికీ అవసరము లేదు. కనుక సాధకుని కొరశ్తే ప్రత్యేకంగా 
రచించబడిన ఈ సాధన పంచకములో సాధక్తునిక్షి పూజ్యపాదులు మార్గం 
తెలియచేస్తునా రు. 


ప్రారబ్దవశాత్తు లభించిన దానితో సంత్పష్టి చెంది జీవించమని 
భగవత్పాదులు (ప్రబోధిస్తున్నారు, మనము అన్ను; 
'ప్రారబ్ధిమే కారణము, ('ప్రారబ్దము ననుసరించి, 
ప్రాప్తిస్తాయి. అవియే కర్మఫలాలు. కర్మఫలాలను ఎవ్వరూ తపి 
కర్మఫలాల నిచ్చువాడు భగవంతుడు. భగవానుని అమ 
అందించే కర్మఫలాలను (పసాదబుద్ధితో స్వీకరిస్తూ ప్రారజ్ఞు 
(ప్రశాంతంగా అనుభవిస్తూ జీవించమని బోధిస్తున్నారు. 
వలన |ప్రారబ్దము కరిగిపోతుంది, ప్రారబ్ద సంబంధిత చ్‌ 
మవుతాయి. అంతఃకరణ శుద్ధిపొందుతుంది. ఆసక్తిలేని భక్ష్య ము ష్య 
వాసనలను తయారుచేయదు. కనుక ఆగామి కర్మ యాల... ర్వా 
పదార్థములను కోరవద్దని తెలియజేస్తూ అనగా మనోప్రేరిత వ్యా 


దూరంగా వుండమని బోధిస్తూ అలా జీవించుటకు ప్రధానమార్లము ప్రారబ్ధవశాత్తు 

నాకీ శుభాశుభములు కలుగుతున్నవని భావిస్తూ అనుభవిస్తూ (ప్రశాంతంగా 

జీనించడమేనని పూ జ్యపాదులు తెలియజేస్తూ మనోజనిత రుచుఠి  జయించిన్టే 

శరీర జనిత శీతోషాదులను కూడా అవగాహనతో జయించమని తరువాత్ర 
వ 

సోపానములో తెలియజేస్తున్నారు. 


29. 5 ర ాంద్న సవొనము (Endure the pairs of opposites such as hot 
2౧d 6014) :- శీతోష్టొది ద్వంద్వములయందు సహనశీల్సివె యుండమని 
స 
శఖము, 

బభగవత్సాదులు తెలియజేస్తున్నారు, శీతోన్నములుు నుఖదుఃఖములు 
మానావమానములు, జయాపజయములు దృందృములని ఫిలువబడుతాయి, 
శీత్రోవ్షములు శారీరక స్తాయిలో అగుపిస్తాయి. సుఖదుఃఖాలు మనోస్థాయిలో 

హరు వ్‌ మానాలు బుదిస్తాయిలో కనుపిస్తాయి. శారీరక 
గోచరిస్తాయి, మానా pe 

రా మానవుడు "నిత్య Ry 

via క లిగిపోతుంటాడు. 
ననుభవిస్తూ నిషాదానందాల మధ్య న 


“జేవామే 
వా సంగత్వమునలన “దేహా 
ద్వంద్వాలకు సంగత్వమే మూలము. దే 0) 


ఈ దేహాత్మభావమే 
నేను” అను భ్రాంతి ఏర్పడింది. నర్వానర్థములకు 3 


ను పోయడముచేత అజ్ఞాన వృక్షము 

మూలమైంది. దానికి అహంకార జలము; వించుటయే అజ్ఞానము. 
పంాఖలె విస్తరించింది... దేనాము నేనని భా వెంటనే దేవ 
శాభోపశాబ్లలె స్త! శరమనే భావన కలిగిందో తత్ఫలితంగా అ 
విప్పుడయితే చేను we: ంద్వములను అనుభవించాల్సిన 
సంబంధమైన శీతోష్టొ వ రజిందినటో అజ్ఞానం అంతం కాగలదు. అజ్ఞాన 
కనుక అవంకారమును ము పోయడము వలన వృక్షము న 

mo 
వృక్షానికి అనల టో నత్రికామ్లమును కొన్ని చుక్కలు చెట్టు 
ఇ 


పెరిగింది. అలో! ను! నశించిపోతుంది. నశించిన చృక్షము ఫల 


mrp 
మొదత, వో నరో ద్రనక్తిలేదు. అలాగే ఆశ్మాజ్ఞాననవిపవైస 


శితోజ్టైది ఫల వున్చఛాయాకుణను: ఆంకిందే ,. 


సమస్యే వుండదు. కనుక ఆత్మజ్ఞానము చేతనే ద్వంద్వాశ్రీత్చ 

కావాలి. సాధకుడు సదా ఆతా నుసంధానము చే, వ్‌ 
యులటచేత 

కాగలడు. : : “pe 


ఆత్మన్థాయిలో ద్యెతములేదు. సుఖదుఃఖాలు ఏర్పడవు. మానావమాన్సా 
చెలరేగవు, శీతోష్టాలు చిగురించవు. “అవామే వేదగ్‌ం సర కం” సర్వవ్పు 
తన రూపముగానే దరి. చే 
అ గరచుణకుయత్షించే సాధకునికి భే దభావము పౌదసూపద్మ, 
క సమముగానే వీక్రిస్తాడు. తనకు నీళ్ళుపోసి పెంచిన వానిని ేమింి 

స పి స్‌ 

మలిన నరికిన వానిని చెట్టు ద్వేషించదు. ఫలపుష్పాదులను అందరి! 
అందిస్తుంది. సిజమైన సాధకుడు వృక్తముకన్నా ఉత్తమ సహనము కి 
యుంటాడు. జడమైన వృక్షసహనములో బాధ బహు తక్కువ, కానీ సాధకుడు 
చైతన్యము, అయినను వృక్షముకన్నా అనేక్ష రెట్లు మిన్నగా సహనమును 
కల్లియుంటాడు. ద్వంద్వములను సమంగా వీకించు సాధకుడు తరలో 
ఆత్మవిదుడవుతాడు, 5 ఎ 


ఆత్మానుభవమును వాంఛించు సాధకుడు సదా ఆత్మను గురించి చింతిస్తూ 


వుండాలి. వృధా ప్రసంగాలు చేయకూడదు 
* ఈ వివయానే ఓ 
సోపానములో తెలియచేస్తున్నారు. స్ట్‌ ళు 


30వ స్‌ (వనంగా విరమణ (ndulge not in Idle Eossiping) : 

సాధకుడు వృధా [ప్రసంగములు చేయరాదని సీ | 
శంక కా 

సాధకుడు అనవసర ప్రసంగముల జోలికి పోకడ pera న 

ఇ ంచిక విషయ 


“ధ్యాయతో నిషయ్లాక స 


సంగస్తే మాపజాయతే” “విషయ చింతనదా రా సంగతలా 
తద్వారా కామ (కోధాలు జనించి తానే నశించే స్థితికి దారితీయ్యనీ, ఏర్పడి 
పరమాత్మ స్టితప్రజ్ఞ లక్షణాలలో తెలియజేసి యునా సరు. శ్రీకృష్ణ 


ఆనక్తితో మనము చేయు ప్రసంగాలు మనస్సులో అభిర్వ్వ్వల్చ 
కర్మాచరణకు పురికొల్పుతాయి. కనుక సాధకుడు ఆధ్యాత్మిక వ్షక్లించ 
చర్చించాలి. విషయ చింతన చేయకూడదు. బ్‌ 


శ 


విశ్రాంతి సమయాలలో వృధా చింతన ద్వారా కాలాన్ని హరింప 
చేసుకోకూడదు. పాశ్చాత్య సంస్కృతీ (ప్రభావం బాగా మనపె పదుటచేత 
ఈనాడు చాలామంది చదువుకున్న అజ్ఞానులు కాలాన్ని చంపుతున్నామని 
సలుకుతుంటారు. కాలాన్ని నీవు చంపడం వలన కలిగే పరిణామమేమిటి? 
మనం కాలగర్భంలో కలసిపోవుటయే, కనుక కాలాన్ని చంసకూడదు, 
కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుచేతనే మనం కాలక్టేపనుని 
భావగర్భితంగా పలుకుతూంటాము, _ సద్విషయ చింతనలో కాలమును 


సద్వినియోగం చేసుకోవాలి. 
సత్పురుషుల సొంగత్యములోన్నో స|ద్గంథ పఠనములోనో, జసధ్యానా 
దులయందునో కాలం గడుపుతుండాలి. సాధకుడు (కుళ్ళిపోయిన రాజ 
కీయాబవెపు ద షి మరల్చి ప్రసంగించకూడదు. అల భాషణము చేయరాదు. 
వినరాదు కూడా. 
» 
“స్కీ ధన, నాస్తిక వరి చరితం న శ్రవణీయం 


ప్రీలయొక్కయు, ధనము యొక్కయు, నాస్తికులయొక్కయ్సు 


శతృవుల యొక్క నినయాలు సాధకుడు వినకూడదు, మాట్లాడకూడదని 
నారద భక్తి సూత్రాలలో తెలియచేయబడింది. i 
“భక్తి శాస్తణి మననీయాని తదుద్బోధక కర్మాణి కరణీయాని 


చే 
భగవత్సంబంధమైన గ్రంథాలను పఠించి అందు తెలియచేసిన 


విషయాలను మననం చేసి ఆచరించాలి. 
షణలు చేయాలి, ' అక్కడ కూడా నీవు అధిక 


ను, అవనరమైన విషయాలే గురువు అవద్ద చర్చించాలి. అవి 


Enola శాకూడ్ద ష్‌ వినయాలుగానే యుండాలి. నీ కుటుంబ విషయాలన్నీ 
కూడా ఆధ్యాత్మిక వారి బుర్రలో నీ వొక సమస్యగా మిగలకు. వీ వ్యక్తిగత 
గురువులవద్ద చర్చించి లలో వింపీ దూరంగా నున్న మహాత్ములకు పంపకు; 


విషయాణస్నీ దీర ఉత” 


గురువులతో నంభాః 


నుండి పాగ పేరు 
(| 


మాటలు నిను J మూగవాణ్ణి చేస్తాయన్న సుందర మందారాలల్ర్యా త 
న్యూ 


(ప్రదర్శనలు. పరస్శర గౌరవ సూచి ఘాలు 
మా hy భివందన కౌలు, అవి సంక కావు, 
అహంకారాన్ని బహిరంగంగా సిగ్గువిడచి ప్రదర్శించుకునే దురో 
ఆస్టానాలు. ేపల్టో పడితేగ్గాని సా దానం చే - అ 
కాలిపోతున్న పేదవాడి శరీరంషే ద నా —_—_ on 
లుగు మూ స 
చేస్తేగాని సే దపిల్లలకు పాలు పోయర్పు ఈస వ స వ. 
బాధలేదు. శ సంఘ సేవక్షుల్సి 
ఎ విమానాలో తిరగ్షో 
మన విషయ మనం ఆలోచించుకుందాం, సీవుష్వే జ న ద్వేషం ie 
సాధకుడవు తావు, “పేరు ప్రఖ్యాతులు మన కవ... అట్ట న న 
దు. 
వాడి తలనుండి రెండుక్టెలు దించగలవేమ్రై ఆలోచ న 
భగవంతుడు అడగడు. ఎలా చేశావని ప్రశ్నిస్తాడు, త్య ఎమి మేళా 
మాటలు మూగబోనీ, చేష్టలు మాటలాడన్నీ తోట మ్య క చరించు. 
సేవచేయి. నీ జీవన సారభమే భగవంతుని పీ వద్దకు జట వాం 
ద్‌ సి వ; 
ఇవన్నీ జరగాలంకే నీవు వ్యర్థ ప్రసంగం మానాలి, శ య 
అలవరచుకో. మాబ్తాడటానికి మాటలే అవసరంలేదు. మ్ల, ర కావే 
సా " గౌవమ్మ్టు 


గంభీరంగా మాబ్దాడగలదు. సే సెచ్చగా నంచరించే పక్షులత్రా [న 


నేర్చుకో. అమాయకంగా నిలబడియున్న మేకపిల్ల నిర్మల దృష్టిలో పాఠాలు 
చదవడం అలవరచుకో, నీటిలో కదిలే చేపసిల్లను చూచి నవ డమెలాగో 
అభ్యాసము చేసి చూడు, మేఘావ తమైన ఆకాశములోని గంభీరతయేమిటో 
ప్రశ్నించి మరీ తెలుసుకో, నిర్మల ఆకాశంలో నిండియున్న శాంతికి నీకు 
ఏమన్నా చుజ్జరికముందేమో అడుగు. 


మనసును సరిచేసుకుంకే జీవితాని ఎ నందనోద్యానంగా తీరి ) దిద్దుకో 
గలవు. ఆలోచనలను స క్రమమార్గంలో నడిపిస్తే ఆనందపుష్పాలను 
అందుకోగలవు, మరి వ్యర్ధ ప్రసంగముతో (బ్రతుకును వమ్ము చేనుకోవడ 
మెందుకు? మాటలు మూగబోనీ చేష్టలు మాబలాడనీ, 

ఇక్కడ మనకొక సందేహమొస్తుంది. మనము ప్రాపంచిక వ్యక్తులతో 
వృధాకాలయాపన చేయము. వ్యర్ధ ప్రసంగాలు సాగించము. మరి మనం 
సంఘంలో ఉనా. ్నాము కదా! ఇతరులనుండే మనకు సమస్యలు తయారుకావచ్చు. 
అప్పుడు ఏం చేయాలి? ఈ సమస్యక్షు తరువాత సోపానములో ఆచార్యులు 
పరిష్కారము నందించుచున్నారు. 


31. ఉదాసీన వఖరి (Be indifferent) :- 


ఉదాసీనుడ్లవె మెలగమని భగవత్పాదులు బోధిస్తున్నారు. ఈ 
ప్రపంచమొక విచిత్రమైనది. వరిసరాలు అంతకన్నా విచిత్రమైనవి. మనకు 
అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినచో ప్రశాంతంగా భీవిధచగఇవ కాపీ 
పరిస్తితులలా వుండవు, నిరంతరము పరిణామం చెందుతుంటాయి. వరిస్థితులు 
బాసలేవవి ఏకరువు పెడితే ఉపయోగములేదు. మనము ఎక్కడికెళ్లినా 
వశతిశేక పరిసితులు కొద్దోగొప్పో వుండనే వుంటాయి. వాటిమధ్య చాకచక్యంతో . 

' డం 'అలవరచుకోవాలి. ప్రశాంతతను పోగొబ్బుకోకుండా. జీవిచడ్షంి, 
డల కావాలి, నక్రమాల కెళ్ళినా అక్కడకూడా కొన్ని శ్రమలు 
అలవాటు. దురుచూన్తూనే వుంటాయి, కనుక నీకు కావరస్తేన, ్రీత్తుభస 
మనకొరకు ౨ దు, నీకు అననరమైన ప్రవంచాన్ని మానపీకంగా 
వ్రవంచముండ। ్ర కా ఫ స 


తయారుచేసుకోవడమే దానికి మార్గము, ప్ర 
ప్రపంచానికి ఉ దాసీ వర 
Es దాసీనుడ్డవ్కై మనోప్రపంచాన్ని అయ్యూ స్వ a 
అనుభవించి ఆనందించగల గాలి, be సీధ్వ్యు 

మనస్సులో ఉదాసీన్యం ఏర్పడాలి, మనస 
మనం చూస్తున్నాము, ' కనుక మనము మనస 


సుఖదుఃఖాలు కలిగినప్పు 
డు సాధకుడు ఉ దాసీ; 
నుడై 
గొని దుఃఖాలుగాస, వచ్చినవి వచ్చినశ్లు వుండవు. వా మెలగాలి, సుఖాలు 
సుఖం తరువాత దుఃఖము సై వుండవు. వస్తూపోతూ వుంటాయి, 
, 


దుః య 
న తరువాత సుఖము చక్షభమణంలా 
ర్షవాలంలో ఆకాశాన మేఘాలు క్షణంలో 

న, ర 
య మనో గగనంలో సుఖ దుఃఖ మవ 


విర్ణయాలక్షు పరిసర ప్రమాదాలకు 
వీక్షించడమే ఉదాసీనత్వము. 


శారీరక మనోబుదులతో వూ 
ఉదాసీన జీవనం గడుపలేడు, పంట మైదియన్నంతకాలమ్సు పటు 
లా 
నా, న్యాయస్థానంలో వాదించే న్యా యవ లదే Peas 
వుంది. న్యాయవాదిలో ఉ,దేక్షాలు ల రకించ్చ నా 
నిందితునితో తాను ఏర్శరచుకున వాళ ఆంద్రా (se 
దో ఏ న్న సంబంధమే ఆ సె వుంటాయి. 
ల్‌ స్‌ ప్రశాంతత ఆలోచన చోటుచేనుక్షాన 'సెనారణము, 


శా ఏంది. 
En 


న్యాయాధికారికి అక్కడ జరుగు వ్యాజ్యములో యున్న ఉదాసీనతయే అతని 
నిర్మలత్వానికి కారణము. 
సాధకుడు ఉదాసీనుడై యుండాలి. మనసులో నడిచే సంకల్పాలకు 
ఉదాసీనంగా ఉండుట యనగా ఆధ్యాత్మిక నత్యావలోకనకు కూడా 
దూరంగాయుండుటయా యనే శంక కొందరిలో తలెత్తే అవకాశము 
లేకపోలేదు. అట్టి సందేహములను నివారించుట్లకె 
“తస్మిన్‌ అనన్యతా తద్విరోధివు ఉదాసీనతా చ” 
భగవంతునియందు అనన్య భక్తీకలిగి తది రోధ విషయములయందు 
ఉదాసీన్గవైఖరి నవలంబించ వలయునని నారద భక్తిసూత్రాలలో తెలియ 
జేయబడింది. భగవద్గీత -12వ అధ్యాయము భక్తీ యోగములో శ్రీకృష్ణ 
పరమాత్మ తెలియజేసిన భక్తుని ముప్ప దియారు లక్షణాలలో ఉదాసీన వెఖరిని 
కూడా తెలియజేసియున్నారు. కనుక సాధకుడు నిరంతరము |బ్రవ్మా 
చింతనయందే కాలం గడుపుచూ అన్య విషయముల యందు ఉదాసీన్నుడై 


జీవించాలి. 
౩2.శుభావభ పరిత్యాగము (Rise above people's favour or scorn] 
చ 

ఇతరుల కరుణను, ండింటిని ఊ పేక్టించమని ఆచార్యులు 
తెలియజేయుచున్నారు. సమాజంలో సంబంధము లేనిదే మానవుని మనుగడ 
సాగదు. న ంఘములోని వ్యక్తులు విభిన్న ల మనస్తతా లతో అభిరుచులతో 
వ పవర్తన, మనభావాలు కొందరికి నచ్చుతాయి. వారు 
మనసె కరుణను చిందిస్తారు. మరికొందరికి. మన 
లను అనహ్యించుకుంటూ క్రార్యముసు చూవుతారు. 
అనగా రెండింటిని 


క్రార్యమును ఆ 


" యుంటారు. మన 
మనలను మెచ్చుకుంటూ 


వారుమన 
భావాలు నచ్చవు" దరకుండా వుండాలి. 
శ్రి సాధకుడు చె 
ఈ రెండింటీ 


4, కంబోలిన్‌ షః స్ట 
ప టకు ఇతరులు మెచ్చడమనేది వారి మనోభిప్రాయాలైై ఆధారపడి. 


a 
వుడు, వారు మనలను ఇష్టపడటమువలన కలిగే సంతృప్తి శాశ్వతముగా గై 
27 


G2 


యుంటుందని చెప్పలేము. వారి మనసు మారుతూ యుంటుంది, ద్రానిత్రా 
పాటు వారి అభిప్రాయలు కూడా మారుతుంటాయి. వారి అభిరుచులక్రృ 
భిన్నంగా మనం గోచరించినపుడు తెగపాగిడిన నోర్తే తెగ విమర్శిస్తారు. 
ఆధ్యాత్మిక రంగములో ఇది మెండుగ కస్పిస్తుంది, ఆధ్యాత్మిక్ష పభకుటు 
ఆంతరంగిక పరిణామంతో జీవిస్తుంటాడు. అతసి ప్రతిభ లౌకికుల కర్ణము 
కాదు, ప్రక్కన చేరుతారు, సీయంతటి వాడు లేడని పొగిడేస్తారు. కొంతకాల 
మయ్యేసరికి చనువు ఏర్పడుతుంది. అక్కడనుండి తమ సంకల్ప సంగీతానికి 
అనువుగా నృత్యం చేయమంటారు. సాధకుడలా దిగజారలేడు. అంతే 
ఇంకేముంది? అతడు స్వామికాదు. దుర్మార్గుడని లోకమంతా చాశుస్తారు, 
పరమహంస విలువ పశువుకేమి తెలుస్తుంది? : 


ఇతరులు మన్నపై జూపు కరుణ సానుభూతి మతాబుల కాంతివంటిది, 


స్థిరంగా నిలువదు, ఒకవేళ స్టిరంగా నిలవాలంటే వారికనుగుణ్యంగా ప్రవర్తించి 


అధర్మంగా చరించాలి. కనుక జనస్తుతిసి ఉపేక్షించి; 
నచో సాధకుడు [ప 
ధర్మయుతంగా జీవించగలడు. ప cyan 


వ రే 
జనకృపనెలా ఉపేక్షించాడో అలాగే జన క్రౌర్యమును గూడా 


ఎవరిని కష్టపెల్టుడు. 


ల 
గ్రాక్కసారి ప్రజలు అతనిని 
ఏవగించుకుంటూ కార్వమును |పదరి న 

ఆర్య ర్రరర్శించడము కూడా జరుగుతుంది. కృప 


ఎలా వారి వ్యక్తిగత మనోభావ జనితమో క్రౌర్యమూ అలాగే వస్తుంది. 


తమకు సాధకుని వలన హాని జరుగుచున్నట్టు భ్రాంతి చెంది 
క్రూరంగా (ప్రవర్తించవచ్చు. అదా అతని వైఖరి ప్రజలకు నచ్చకపోవు 
లేదా అతని జొన్నత్యమును గాంచి ప్రజలలో ఈర్ష్య జపించవచ్చు. ష్‌ 
అక్కడ నుండి అంతా అసత్యపు పుకార్డు అసవ్యాపు ఏిందారోపణల్వు 
(భవ్రత్వం పొందిన మనసులు అంతకన్నా బాగుగా ఆలోచించే దేముంట్వం్వళ 


ఈ సమాజమొక గచ్చపాద. విషవలయం, _ కృపాగక్రౌర్యాలనే. బామ్మ 


| 


బొరుసులతో గూడిన అభిప్రాయమనే నాణెమును సమాజము ఎప్పుడెలా 
త్రిప్పుతుందో ఎవ్వరూ ఊహించలేరు. 


ఈ విషయమును సాధకుడు క్షుజ్ణంగా అవగాహన చేసుకొని నిందా 
స్తుతులయందు ఉదాసీన వెఖరి నవలంబించుచు, జనకృపా |క్రౌర్యములను 
ఉపేక్షించి మనుగడను సాగించాలి, 

(ప్రశాంత చిత్తముగలవారే జనకృపా క్రౌర్యములను ఉపేక్షించి ఉదాసీన్తులె 
జీవించగలరు. ప్రశాంత చిత్తము కలుగవలయుననిన ధ్యాన. జీవనమునకు 
మనము అలవాటు పడియుండాలి. ధ్యాన జీవనమునకు అలవాటు పడవలయు 
ననిన ఏకాంత జీవనము కొంతకాలము కొనసాగించాలి, ఈ విషయమునే 


రాబోవు సోపానములో ఆచార్యులు చర్చిస్తున్నారు. 

ఏకాంతే సుఖమాస్యతాం 

పరతరే చేతస్సమాధీయతాం 
పూర్ణాత్మాసు సమీక్ష్యతాం 

జగదదిం తద్‌ బాదితం దృశ్యతాం 
|ప్రాక్కర్మ 'ప్రవిలావ్యతాం 

చితి బలాన్నా వ్యుత్తరెః శ్రిన్యతాం 

పారబ్దం త్విహ భుజ్యతాం 
ళ్‌ స ॥ ర్‌ 
అథ పరబహ్మాత్మనా స్థాయతాం 


ముగా 
కాళ్ళ వకాంతంలో నుఖంగా బేసి 


లో చిత్తమును సీరవరచాలి. 

, లలల చ 
34 స ల వార్లాల్ళోను దర్శంచాలి. 
౩5. నోట్సు! ముచూయయని (గ్రహించాలి, 


37. నంచిత కర్గులనుండి విముక్త పొందాలి. 

తతి జ్ఞానశక్తిచో ఆగామి కర్మలనుండి విడిపడాలి. 

39. (పారబ్దకర్మ ననుభవించాలి, | 

40. అనంతరము (బ్రహ్మా భావనలో చరించాలి. 
వ్యాఖ్య 

3౩. వీకాంతజీవనము (Enjoy the bliss of solitude) :- 


సాధకుడు ఏకాంతబీవనములో సుఖించాలి అని ఆచార్యులు బోధిస్తున్నారు. 
ఆధ్యాత్మిక ప్రగతికి ఏకాంత జీవనమే పునాది. ఏకత ము నుపాసించు 
సాధకుడు ఏకాంతమునే అభిలషిస్తుండాలి. మనను స మదించిన గజమువలె 
విషయ ప్రపంచ ఘోరారణ్యంలో విహరించే స్వభావము గల్లియుంటింది. 
సాంగత్య దోషముచేత అది మరీభయంకరంగా తయారవుతుంది, మనో 
నిగ్రహమను అంకుశముచే దానిని లోబరచుకోవాతి, విషయాల మధ్య, వ్యక్తుల 
మధ్య వుంటూ మనసును న్నిగహించడమనేది పిల్లవానిముందు బొమ్మలుంచి 
ముట్టుకోవద్దని చెప డమే అవుతుంది. కనుక విషయ (ప్రపంచానికి దూరమై 
ఏకాంత జీవనం గడపాలి, 
“ఏకాకీచింతయే నిత్యం వివక్తే హితమాత్మనః 
ఏకాకీ చింతయా నోమి పరంశ్రేయోఒధి గచ తి” 
“సదా ఏకాంత ప్రదేశమున వివసిస్తూ ఆత్మ హితమును గూర్చి 
చింతించాలి. ఇలా ఏకాంతములో మననము చేయు పురువుడు మోక్షమును 
బొందును” అని శాస్త్ర ప్రవచనము, 
అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, ఆచార్యులు 
ఏకాంతమన్నారేగాని ఒంటరితనమని చెప్పలేదు, ఫీకాంతము వేరు. ఒంటరి 
తనము వేరు. ఏకాంత వాసనమున్తకై (గ్రామాలు వదలి.ఆరణ్యాల కేతెంచవలసిన 
వనిలేదు. ఒంటరితనానికి స్థలమార్చు జరుగవలసిందేగాన్తి ఏకాంతవాసమునకు 
స్రలమొక ప్రతిబంధకము కానేరదు. 
జ గ్ర 


ఆధ్యాత్మిక చింతనకు ఏకాంతవాసము కావాలి. ఏకాంతమనునది 
అరణ్యములో ఉన్నబ్లయిత్సే అక్కడ సంచరిస్తున న్న వ్యాఘ్రములు, జింకలు, 
పక్షులు, అన్నీ ఏకాంత జీవనము కఠిగియున్నళ్లే కదా! అదే నిజమైతే పులి 
క్రార్యంలో మార్పు వచ్చిందా? లేడి చూపులు స్థిమితము నొందినవా! లేదు, 
కనుక మనోనిగ్రహం లేనపుడు ఒంటరితనము ప్రూాంతత నిస్తుందని చెప్పలేము. 
మనో నిగ్రహము గల్గినపు డు ఒంటరిగా యుండవలసిన అవసరం కూడా లేదు, 


కనుక ఒంటరితనమనునది శారీరక కట్టుబాటు. _ఏకాంతమనునది 
మానసిక శిక్షణ. మనసులో సంకల్పాల సుడులు తిరగకుండా చిత్తమును సదా 
ఎ 
ఆత్మ యందుంచుకే ఏకాంతము. తనలో తాను ప్రశాంతత ననుభవించుబయే 
వై శ 
ఏకాంతము. 


అందరూ అలా ఏకాంతములో జీవించలేరు. కనుక ప్రారంభక్తులెన 
సాధకులు కనీసము ఒంటరితనమ్మునెనా అలవరచుకుంట్కే ఆతరువాత 
ఏకాంతములో జీవించడము అలవడుతుంది. 3 

“రాసో బహునాం కలహో భవేద్వార్తా దయోరపి 

అనేకులు వసించుటచేత కలహము. ఇద్దరు వసించుటచే ల 
అని భాగవతము తెలియచేయుటచేత ఒక్కరుగా నుండుట తి: 
సాధకులకు భూషణము అని గ్రహించవచ్చు. J 

“జననంగ పరిత్యాగాల్‌ 


శయోగము నందు 
విడచిపెట్టమని హొ ఇ? 
నంగత్వమును విడచిపెట్ట 

వ్యక్తులలో న 


తెలియజేయబడింది. 'సఏకాంతమని: 
క (పారంభమునందు ఒంట ను ద్రవమైననా అవ? తానుండే 
కనుక . కంఠ ఉన్నతిని సాధించి తనల్‌ తాలం 
ధ్యాష్జ్రిక్వ[ 29 
చెందకుండా త వరల జీవనము. గలవాడు. తవష్రొట్టి 
మ ల్రల్లవరక oa ద్వ నామస్మరణతో 
ఏకాంత వాసోనిష్టక శల అద మాత్రము గరిమా నాను 
ఎ౭తగోల: 2 


ప్రశాంతంగా యుంటాడు,. ఒక్షవెపు సంత అరుపులు ఒకవెపు పిలల శబాలు, 
ఒక్షవవు ఫ్యాక్టరీ ధ్వనులు ఇంకొక్టవెపు శునకాల జగడాలు ఇని న్న హుం 
గోల చేయుచున్నను ఏకాంతవాసి ప్రశాంతంగానే యుంటొడు, వేట 
జొరబడటానికి వీలులేని ఇనుప కుడ్యాల్ని తనచుల్టు ఏకాంత జీవనము 
ఏరా ఏటి చేస్తుంది. 


అబ్బి ఏకాంత జీవనము లభించవలయునన్న బహిర్ముఖమయ్యే 

మనస్సును దారి మరలి నిరంతరము బ్రహ్మభావనయందే సిరపరచడము 
వ 

అభ్యాసము చేయాలి. ఆ విషయాని. ్న రాబోవు సూచనలో తెలియజేయచనా ద 


34, (దవ్శా భావము (Let the mind always meditate on the Supreme 
consciousness) ;- (బహ్మభావనలో చిత్తమును స్టిరపరచమని ఆచార్యులు 
తెలియచేయు చునా రు. (బ్రహ్మానందానుభూతియే సకల సాధనల లక్ష్యమై 
యున్నది. 

క శ క స 09 

సర్వేషాంహి (బ్రహ్మవిద్యా పురుషార్హాయ ఉపదిశ్యతే 

సర్వులు పొందదగిన “పరమ పురుషార్హము బ్రవ్మావిద్యయే యగు”నని 
శ్రీశంకర భగవతా దులు బృహదారణ్యకోపనివదా, ఏవ్యంలో తెలియజేయు 
చునా రు. 

. బహిర్ముఖమయ్యే మనస్సు ఆత్మానందమును పొందలేదు. అంతర్ముఖ 
మైన మనస్సు బాహ్యవస్తు పరిస్థితలయందు రమించలేదు. ఈ మనస సను 
రేడియోలో రెండు శేందములున్నవి. ఒకటి జగత్కేందద్రము, రెండవది 
ఆత్మకేం దము. మనోరేడియోను జగత్కేం ద్రానికి మేళవించినచో ఆలోచనలు, 
అలజడులు, దుఃఖము = అజ్ఞానము ధ్వనిస్తాయి. ఆత్మకేంద్రానికి మేళవించినచో 
ప్రశాంతత, ఆనందము, జ్ఞానము స్పురిస్తాయి. కనుక మేళవించడమనే ఈ 
సంకల్పచలనాన్ని శోకమయమైన జగత్కేంద్రానికి గాకుండా ఆనందప్రదమైన 
ఆత్మకేంద్రమునకు మేళవించాలి, y= 


- శంకల్పమనునది అద్భుతమైన చలనాత్మక శక్తి తరంగము. శక్తి 
సమప్వితమైన ఈ మనోసంకల్పాలను ప్రపంచమృువెపు నడిపించి నిర్వీర్యం 


ఏండ్దా ఆత్మవెపు నడిపించి శక్తివంతం చేయాలి. దివ్యభావాలే 


మనస్సులో కదిలేటట్ట్లు చూచుకోవాలి, సీ మనస్సులో నడిచే భావాలే నీ 
భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సంకల ము శక్తి సమసి తమైనది. మనసు లో 
నడచు సంకల్పాలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. వై 


పదునెనిమిది సంవత్సరాల క్రితం నేన్నురెలులో ప్ర ౦ చేస్తున్నాను, 
అప్పుడు నావయస్సు పదునేడు సంవత్సరాలు, నాచేతిలో ఒక్ష ఆధ్యాత్మిక 
మాసపత్రిక యున్నది, అది నేను చదువుతూయుండుట నా ప్రక్కనున్న ఒక 
వ్యక్తిచూశాడు. నన్ను వలుకరించాడు. ఆ పుస్తకాన్ని తీసుకొని ఐదునిమిషాలు 
చదివాడు. ఆతరువాత వేదాంత విషయాలు నాతో చర్చించసాగాడు. ఈ 
వతంగానే మేమిద్దరము ఒక గంటసేపు ఆనందంగా సత్సంగము జరుపుకున్నా ము: 
మా ప్రక్కనే ఒక సన్యాసి కూరు నియున్నాడు, మా సంభాషణలో అతడు 
కలిశాడు. మృదుమధుర భాషణంతో, శాస్త్రావగాహనతో, చక్కటి ఆం్భభాషలో 
చర్చజరిపి మా ఇద్దరికి ఏమీరాదని ఐదునిమిషాల్లో చెప్పకనే చెప్పేశాడు. అతడి 
పాండిత్యానికి నాకు ఆశ్చర్యంవేసింది. అతడి నిరాడంబరత నన్ను అమాంతంగా 
ఆకర్షించింది. అతని మాటల్లో చిందించబడే (ప్రేమ ముందు నేను 
పిచ్చివాడనయ్యాను. మేమిరువురము నోటిలో తడి ఆరిపోగా తదేకంగా 
అతన్నివేప చూస్తూన్నాము. “శాస్త్రాన్ని బాగాచదివి మననం చేయండి, అన్ని 
సమన్యలు పరిష్కారమవుతాయి.”అని చెప్పాడా మహాత్ముడు. ఆయనకు 
తెలుగు బాగారాదట. ఇంగ్రీషులో ప్రసంగించాడు. నా స్టేషన్‌ దగ్గరవుతున్నది. 
శి 

నా మనస్సు ఆ మహాత్ముని నుండి వెనుకకు మరలి రావడంలేదు. మహాత్మా! 
చంది. నేను ఆచరించి తరించేండుకు 

నా స్టేషన్‌ వచ్చేస్తున్నది. నన్ను ఆశీర్వదించండి, 

ప జ ను. అంతే ఆయన నవ్వుతూ నా 
ఏదెనా ఒక్క వాక్యం చెప్పండి” అని అడిగాను. en 
వు తదేకంగా చూసి "70౯7 thought makes youa saint or &82265౯- 
శు హాత్ముడిగొనో లేదా మహాపాపిగానో. 
“నుండి కదిలే సంకల్పమే నిన్ను మహాత్ము irr : 

రించి దిగేశాను.. ఆ వాక్యం న్లా స్మృతి. 
చేస్తుంది” అన్నారు. నేను నమస్కరించి దక 4 95 
గిపోలేదు. ఆ మహాత్ముడనిన బబక్కమా? స 
పథమునుండి ఈనాటికీ తొల / ఇనా? స 7 
ఈనాటి నా జీవితాన్ని ఒకనాడు మలుపు ్రిప్పినది, 7 


= | 


ఒక మంచి ఆలోచన ఒక మంచి జీవితాన్ని ప్రసాదించవచ్చు. అలాగే 
ఒక దుష్టనంకల్పము జీవితాన్నే పాడుచేయవచ్చు. కనుక నిరంతరము బ్రహ్మ 
చింతనలోనే జీవిస్తుండాలి. ఆ తరువాత ఆ సంకల్పాలుకూడా అదృశ్యమై సీవే 
చైతన్యమని (గ్రహించి తరిస్తావు. 


సంకల్పాలు అదృశ్యము కావడమే మనోనాశము. ఈ మనోనాశము 
'రెండువిధాలుగా జరుగుతుంది. 1, ఏకవన్తు చింతనముద్వారా జరుగుతుంది. 
2. లేక ఏ వస్తువును చింతించకుండా ఉండటమువలన జరుగుతుంది. 
మొదటి ఏకవస్తుచింతన సాధనలో రెండవ విషయమ్మువెపు సంకల్పము 
నడువకుండా చూసుకోవాలి. రెండవ సొధనయైన చింతనా రాహిత్యంలో 
నిద్ర, జడత్వాది ఆచేతన స్థితులలోనికి జారకుండా జాగ్రత్త పడాలి, 


సాధన స్థితియందు ఆలాగే బ్రవ్మభావముతో జీవించగలము, 
కాలమంతయు ధ్యానములోనే గడుపలేము కదా? బాహ్య ప్రపంచములో 
జీవించవలసి వస్తుంది కదా? అలాంటి సమయాల్లో సాధకుడెలా ప్రవర్తించాలి? 
ఈ సందేహమును రాబోవు ఉపదేశములో శ్రీ, శంకరులు నివ త్తి చేయుచున్నారు. 


35. వీకతా న నుభూతి (Behold theinfinite Brahman everywhere):- 


సర్వత్రా పూర్ణాత్మను దర్శించమంటున్నారు శీ శంకరులు, చూచెడీ 
(ద్రష్షయమైన తాను ఆత్మయేనసి ఇంతవరకు తెలుసుకున్నాము. తాను చూచువాడు 
గనుక తనయందు తెలియబడునదంతయు కూడా తానే అయియున్నాడు. 
స్వవ్నోనుభవమును పొందువానికి తనలో గోచరించు వస్తువులస్నియు తనకన్నా 
అన్యముగ్గొనట్టు జాగ్రదావస్టయందలి తన వ్యాపకత్వమును (గ్రహించినచో 
తానూ జొగ్రదానస్టయూ రెండు కాదని తెలిసి అంతయూ తనయందే 
జరుగుచున్న దని (గ్రహించుటచే అభేద దర్శనము జరుగను. అదియే సర్వత్ర 


పూజకై దర్శించుట. 


క్క 
దృశ్యతే శ్రూయతే యద్యత్‌ 'బ్రహ్మణోన్యత్‌ నత ద వేల్‌ 
“ఏదయితే చూడబడుచున్నదో వినబడుచున్నదో అది బ్రహ్మము 
కంటెను వేరుకాదు” యని (క్రీ, శంకరులు ఆత్మబోధయందు తెలియజేశారు. 


సత్యము త్రికాలములయందును పరిణామ రహితమైన ది. ఈ సత్యమును 
(గ్రహించిన వ్యక్తి జగద్వ్యామోహము నుండి విముక్తుడవుతాడు. fe] 
పరిణామ శీలము గనుక మాయా స్వరూపము. బ్రహ్మము కాలాతీతము. | 
జగత్తునకు అధిష్టానము, కల్పిత వస్తువు నశించినను అధిష్టానవస్తువు 
నశించదు. అది అవినాశి. ఆధేయము నశించినా ఆధారము క్షీణించదు. 
జగత్తునకు (బ్రహ్మము ఆధారమై యుండుటవలన జగత్నలో గోచరించు 
వికారములు (బ్రహ్మము నంటవు. ఈ సత్యము ఎప్పుడయితే సాధకునకు 
ఎరుకపడినదో ఇంతవరకు తనను పిచ్చివాడ్ని చేసిన వస్తు ప్రవంచగారడి 
క్షణంలో అదృశ్యమై దాసిస్థానే నిత్య్కశుద్ధ్య బుద్ధ ముక్త స్వరూపమైన బ్రహ్మము 
అనుభవమునకు అందును. . 

సర్పము రజ్ఞువునందు ఎప్పుడూ లేదు. మూడు కాలములయంధు 
నున్నది రజ్ఞువేగాని సర్పము కాదు. దర్శన కాలమునందు కూడా సర్పము 
లేదు. కానీ సర్పభ్రాంతికి కూడ రజ్జువు కారణమైయున్నను, భ్రాంతి 
సమయంలో గూడా రజ్ఞువే సత్యపదార్ధమై యున్నది. వర్గా వపను న 
సర్పముయొక్కు లక్షణములు అజ్ఞానముచే దవనం కాడ 
సత్య దర్శనం జరగాలి. జగత్తు యొక a యాన? 
సర్పము కల్సితమనియు, రజ్జువుకన్నా అన్యముగా' ద్ద న న 
నర్పదర్శనం వలన కలిగడి బాధలు ష్‌ సలు జగత్తు 
"మాయాజని తమనియు, బ్రహ్మాముకల్నా అవ్వవు నికయ గ్రం౭డుా | 
హాక్‌ ంచుటనలన శ్లో కవల టో అగింపణడుతాయి. a8 
జగత్తును దర్శి ివయమును అనారు 
జగత్తును మిథ్యయని గ్రహించు : 


| రాబోవు సోప్రానములో ఆభ 


సంచ! = 


36. జగన్మ $$ (Comprehend the illusory nature of the world);- 


(ప్రపంచమును మాయయని ఆచార్యులు (గ్రహించమంటున్నారు. మిథ్యా 
జగత్తుయొక్క అనిత్యత్వాన్ని గుర్తించి (గహించమని |ప్రబోధిస్తున్నారు, మిథ్య 
లేక మాయ యను పదములు అనిత్యానికి చిహ్నములు, 

“ఆది మధ్యావ స్థానే యామాసామాయ” 

ఆది మధ్యాంతములందు ఏదయితే లేదో అది మాయ. మరి మాయ 
లేనిదే అయినపుడు దానివి గూర్చి (ప్రస్తావించాల్సిన అవసరం మూత్రం 
ఏముంది? ఎందుకొచ్చింది? లేకనే ఉన్న న్నట్టు గోచరించడమే మాయ. 
మాయ అనునది అజ్ఞునజనిత భ్రాంతిమయ దృశ్యము. శుక్తీకా రజిత 
(భాంతిలాంటిది. ముత్యపు చిప్పయందు వెండిలేదు. అయినను భ్రాంతి 
ఆవరించిన ఒక కాలములో వెండి యని భావించడము జరిగినది, యదార్తానికి 
ఆదియందును ముత్యపు చిప్పలో వెండిలేదు. సత్యము [గ్రహించిన తరువాత 
వుండదు. ఆద్యంతములయందు ఏదయితే లేదో ఆది మధ్యలో యున్నను 


లేనిదేయని (గ్రహించాలి. లేనిదే ఉన ట్లు గోచరించడమే మిథ్య లేక మాయ 
(Illusion). 


“యద్‌ నాస్తి తదల్పం” ఏదయితే లేదో అది అల్పము. నామరూపాలు 
అసిత్యము. ఆత్మనిత్యము. ఒకకాలములో భ్రాంతిమయ స్థితిలో గోచరించునది 
మాయ. (త్రికాలములయందును వుండి, కాలాతీతమై భాసించు ఆత్మ 
విత్వము. సత్యము, సత్యమైన ఆత్మ అనిత్యమైన మాయకు అధిష్టానము. 
ఆలఅంబనము. 

.ఒ రజ్జావే లేవిచో పర్పభ్రాంతి కలుగడానికే ఆస్కారము లేదు. కలిగినను 
అక్ష్మ_డున్నది, రజ్ఞువే కాని సర్పముకాదు. రజ్జుస్థితిలో ఎలాంటి మార్పులేదు. 
ధ్రమైన మార్పుకు లోను గాకుండానే సర్పమునకు ఆలంబనమై 
యున్ఫృదీ. సర్పమునందు గోచరించు వికారములు మనోజనిత వికారములే 


శే 
గాని అవి ఏవి రజ్ఞవునందు లేవు. కనుక సర్పము (భ్రాంతి, కను 
సర్పమును (భాంతి అని ఎలా భావించగలము?. అవును. స 


గోచరమవుతున్నది. కనుక సర్పము సర్బముగా మిథ్య. సర్పము రజ్ఞువుగా | 
సత్యము. ఆలాగే కనుపించు ఈ నామరూపాత్మక ప్రపంచము కూడా | 
మిథ్యయే. అయితే (ప్రపంచము |ప్రపంచముగా మిథ్య. ప్రపంచము పరమాత్మగా | 
సత్యము, 

మరి భగవంతుడే ఈ 'ప్రపంచముగా పరిణామము చెందినాడా? 
భగవంతుడు పాలు వెన్నగా మారినట్లు పరిణామం చెందేవాడు కాడు. 
భ్రాంతిలో పడిన మనన్సుకు మోడులా మనిషీ కనుపించాడు. యదార్భావికి 
అక్కుడున్నది మోడేగాని మనిషి కాదు. మనిషి కనిపెంచినను మోడు మనిషిగా 
మారలేదు. తాను మారకనే మార్పుకు కారణంలా కనుపించుచున్నది. 


భగవంతుడు కూడా అలాగే పరిణామం చెందలేదు. జగత్తు తనలో 
ఆరోపించబడినది.మనిషి మోడులో లేడు, కనుక మోడు మనిసికన్నా విలక్షణమని 
గ్రహించాలి, ఇదొక స్థాయినుండి జరిగిన నిర్వచనము. మరిఈ జగత్తుదేవి 
నాధారము చేసుకొని గోచరించుచున్నది? ఉన్నది 'బ్రవ్మమేగాని రెండవ 
వస్తువు లేదు. అలాంటప్పుడు 'బ్రహ్మకన్యముగా ఏమీలేదు. ఉన్నదంతా 
(బ్రహ్మమే. బ్రహ్మకన్నా భిన్నంగా మరేదీలేనందున బ్రహ్మమును విలక్షణమవి 
భావించడానికి కూడా వీలులేదు. ఇది మరొకస్థాయి నుండి దర్శించగా అందిన 
నిర్వచనము. కనుక బ్రహ్మకన్నా వేరుగా మర్తేదెనా గోచరించినచో దానివి| 
మిథ్యగా (గ్రహించాలి. చక 

“బహ్మాన్యద్భాతి చేన్మిధ్యా యధామరుమరీ 

న ఏ వస్తువైనా గోచరించినచో ఆది ఎండ 

శ బహ్మకన్నా అన్యముగా అ Ars meee 

మావులలోని వీటివలె అనత్యమైనదని. (గ 


ప్రబోధము. 
“పారి మయముగాని. నర్వ 
అని భాగవతంలో సో 


ప్రరమాణువులేదు వంశ పావనవింటి 


మాయయనునది లేకనే గోచరించునది గనుక దానిని ఇలాయని 
నిర్వచించుబకు నీలులేదు, నిర్వచించుటకు 'ప్రయత్నించువాడు కూడా 
మాయయందే నిలిచి (ప్రసంగించడానికి (ప్రారంభించడమే ఈ అశక్షతక్స 
కారణము. మాయను నిర్వచించుట బహుకష్టము. బ్రహ్మానుభవముచే 
అదృశ్య మగుటచేత దానిని సత్త చెప్పుటకు వీలులేదు. ఒక కాలములో 
అనుభవమునకు అందుటచేత అసత్తనుటయు భావ్యంకాదు. విరుద్దభావ 
ప్రకటన చేయగూడదు గాన సదసత్తని కూడా నిర్వచించకూడ దు. 


నిత్యమైన ఆత్మ ఎప్పుడూ యుంటుంది. మిథ్యయైన జగత్తు 
ఒక్కుకాలంలోనే గోచరిస్తుంది. మాయను దర్శించేది మనసు ను. ఆత్మ 
మాయాతీతమైనది. ఆత్మానుభవములో మాయలేదు. కనుక మనోవ్యాపారములు 
నడుచుచున్నంత వరకే మాయా ప్రభావము మనిషిపై యున్నది. మనస్సునే 
నశింపజేసినచో మాయ అంతరించిపోతుంది. అదొక్కటియే సూటియైన 
ష్‌. 

జ్ఞానన్ఫూర్తితోనే మనస్సు నశించాలి. మరి మనస్సు నశిస్తే కర్మ 
వలయమునుండి ఎలా బయటపడాలి? జ్ఞానాగ్నిచేత మనస్సుతోపాటు కర్మలు 
కూడా దగ్ధమైపోతాయి. అలా జ్ఞానమును పొంది కర్మత్రయ నము ద్రమునుండి 
బయటసడమని రాబోవు మూడు సోపానాలలో తెలియజేస్తున్నారు. 


౩7. నంచిలో కర్గునిముక్తి Wiberate thyself from accumulated 
ఇంగ) :- సంచిత కర్మలనుండి విముక్తి నొందమని ఆచార్యులు |ప్రబోధి 
స్తున్నారు. 

అోఅనంతకోటి జన్మానాంబీజభూత్రం సత్‌ యత్కర్మ జాతం 
-ఫూర్వార్హీతం సంచిత జ్లేయమ్‌ 

రాబోవు. అనంతకోటి జన్మలకు కారణమ్లులెన, బీజరూపములో 
నున్ను-గతకోటిజన్మలలోని.కర్మఫలితాలన్లు సంచి తకర్మలందురు.” యని 


| ఆదిశంకరులు తత్త్వబో ధలో:తెలియజేసియనా న్నరు. 


i 


| 


గత జన్మలలో మనమాచరించిన కర 


ల ఫరితాలే ఈ జన్మలోని 
సుఖదుఃఖాలకు కారణమైనని. నేడు మనమనుభవించు ఫలాలకు అని 
కారణమ్ములై యున్నవి, 


అవియే సంచిత కర్మలు, సంచిత కర్మలవలన 
ఏర్పడు ఫలితాలనుండి బయటపడవలెననిన జ్ఞానమొక్కబియే మార్గం, 
మూయబడిన ఒక గదిలో కొని ఎ సంవత్సరములు చీకటియుండినను వెలుతురు 
రాగానే చీకటి మటుమాయమైనట్లు మన గతకర్మల ఫలితంగా ఏర్పడియున్న 
సంచిత కర్మలన్నియు జ్ఞానాగ్నిచేత దగ్ధమగును, 


గత కర్మసంబంధిత వాసనలస్నియు జ్ఞానము కలుగగానే ఎలా | 
సమసిపోతాయి? మేలుకున్న తరువాత కలలోని కర్మఫరితాలనుండి ఎల్డాగ్లెతే 
బయబపడుతున్నామో అలాగే ఆత్మానుభవ దివ్యతేజస్సులో గత కర్మలవలన 
ఏర్పడిన ఫలితాలన్నీ మాయతో పాలే నశిస్తాయి. - 
“భిద్యతే హృదయ గ్రంధి ఛిద్యశ్తే సర్వసంశయా 
క్రీయంతే చాస్యకర్మాణి తస్మిన్షృష్టే పరావరే 
అజ్ఞానము నశించగానే సంశయాలన్నీ నశిస్తాయి. ఆత్మ దర్శనంతో: 
జ్ఞాసికర్మ “నలయమునుండి బయబపడుతాడని' ముండకోపనివత్‌ తెలియ, 
జేయుచున న్నది. : 
జ్ఞానము కలిగిన తరువాత కర్మలు నశిస్తాయి. అయితే జ్ఞానము కలుగు 
నంతవరకు కర్మయోగ రహస్యము నెరిగి కర్మలాచరిస్తూనే మందాన 
త్యజింపకూడదు. వదలవలసింది వం అ 
మా “పాగాత్మ జ్ఞానాత్‌ (ప్రవృత్యువవ ని 


భావికమై 
“ఆత్మజ్ఞానము కలుగుటకు ముందు కర్మాచరణ నముచితమై. స్వా క్ల 
యున్సదవి” శ్ర శంకరాచార్యులవారు హదారణ్యకో పనివద్భాష్య 
ఎ కర టో. 
తెలియజేసి యున్నారు. 
అయితే ఇక్క 


త్రిమిరంలో పడటో 


చెరువునిండా వీళ్ళున్నాయి. ఈతరానివాడు అందులో పడితే 
మరణించడం ఖాయం, కనుక నీటితో నిండియున న్న చెరువు మరణ ప్రాప్తి 
స్థానమై యున్నది. అదే చెరువులో ఈత తెలిసిన వ్యక్తి దిగుతాడు, చక్కగా 
ఈద్కి స్నానంచేసి పరిశుభ్రంగా గబ్టుమీదికి వస్తాడు. అతని విషయంలో 
చెరువు మరణ ప్రాప్తి స్థానంకాదు. కనుక కర్మకూడా అజ్ఞానిని బంధిస్తుంది. 
కర్మరహన్యం తెలిసిన వ్యక్తి కర్మలాచరిన్తూనే కర్మవలయమునుండి 
బయటపడతాడు, శ్రవణ మనన నిధిధ్యాసలద్వారా ఆత్మానుభూతిని 
పొందుతాడు. మేలుకున్నవాడు స్వప్నబాధలనుండి బయటపడినట్లు జ్ఞాని 

ప్తె క్ష 

సంచిత కర్మలనుండి విముక్తిని పాందుతాడు, 


జ్ఞాని ఆత్మానుభూతిని పాందుటచే సంచిత కర్మలు దగ్ధమయ్యాయి, 
మరి ప్రస్తుతము కూడ కర్మలాచరిస్తూనే యున్నాడు. వాటి ఫలితాలు రాబోవు 
జన్మలకు పునాదులవుతాయిగదా! వాటివిషయంలో సాధకుడెలా ప్రవర్తించాలి? 
ఈ విషయోన్ని రాబోవు సోపానములో ఆచార్యులవారు చర్చిస్తున్నారు. 


౨8. ఆగామి కర్మ నివృత్తి (Let theyself be freed from current 
ఇం౯ks) :- జ్ఞానశక్తిచే ఆగామి కర్మలనుండి విముక్తి నొందమని ఆచార్యులు 
వ్రబోధిన్తున్నా ఎరు. గత జన్మలో ఆచరించిన కర్మలయొక్కు ఫలితాలు సూక్ష్మ 
రూపంలో వాసనలుగా యున్నవని అవియే సంచిత కర్మలని గ్రహించాము. 
'సంచిత కర్మానుసారము ఈ జన్మలో అందుతున్న ఫలితాలను అనుభవిస్తున్నాము. 
అదియే ప్రారబ్దకర్మ. ఈ ప్రారబ్దకర్మము ననుభవిస్తూ ఈ జన్మలో ప్రత్యేకంగా 
కాన్ని కర్మలాచరిస్తాము. వాచి ఫలితాలు రాబోవు జన్మలకు కారణమవుతాయి. 
| అదియే ఆగామికర్మ. అనగా రాబోవు జన్మలకు సంబంధించినది. ఈ 
మికర్మ్మ విషయంలో కూడా సాధకుడు జాకరూక్సుడె వర్తించి, ఆగామి కర్మ 
ప్‌ కావలయునని ఆచార్యులు హెచ్చరిస్తున్నారు. 


భు 


అప్సి మనలను బంధించవు. ఆసక్తితో ఆచరించినపుడే కర్మ 
ధకుడు ఏ ఆసక్తిలేక నిమిత్తమాత్రుడె కర్మలాచరిస్తాడు. 
“కనుపించదు. అహంకార రహితకర్మ బంధహేతువు 


అదియునుగాక |ప్రారబ్దము ననుభవించు సమయములో కూడాలగామి 
తయారయ్యే అవకాశముంది. ఉ॥ మన నంచితకర్మానుసారము వ్యాధి! 
ప్రప్తించినదనుకుందాం, ఆ వ్యాధి ననుభవించడము 'ప్రారబ్దమైతే ప్రారబ్దమును 
ఒక్షవెపు అనుభవిస్తూ మరియొక్షవెవు రోగపీడిత బాధచే ఇతరులను నిందించి, 
కష్టపెబ్ట్బి, దుఃఖమునకు గురిచేస్తాము. ఇక్కడ ఆగామి తయారవుతున్న దని 
భావము. కనుక సాధకుడు ప్రారబ్ద ఫలములను ఈశ్వర ప్రసాదంగా భావించి | 
అనుభవిస్తూ అహంకార రహితంగా, అనాసక్తితో కర్మలాచరించుటచేత సంచిత! 
|ప్రారజ్ఞములు రెండును నశించిపోతాయి. 


సంచిత కర్మలందించు ఫలితాలను ఈశ్వర ప్రసాదంగా భావించి! 
అనుభవిస్తూ ప్రస్తుతము అహంకార రహితంగా కర్మలాచరించి జీవిస్తూ | 
సంచిత ఆగామికర్మలనుండి విముక్తిని పొందుతాము. మరి ప్రస్తుతము ఈ! 
శారీరక మనోబుద్దులద్వారా అనుభవించవలసిన ప్రారబ్బముయొక్కు విషయ 
మేమిటి? ఈ విషయాన్ని రాబోవు సోపానములో చర్చిస్తున్నారు. 
39. (ప్రారబ్ద కర్మానుభవము (Enjoy the prarabdha trultitying 
works) :- |ప్రారబ్దకర్మను ప్రశాంతంగా అనుభవించమని ఆచార్యులు తెలియ 
జేయుచున్నారు. |ప్రారబ్ధకర్మ యనగానేమి? 3 
“ఇదం శరీరముత్సాద్య ఇహలోకే ఏవం సుఖదుఃఖాది bs Se 
తత్రారబ్ధం భోగేన నష్టం భవతి ప్రారబ్ధకర్మాణాం భోగాదేవ క్షయ ఇ 
“ఈఈ శరీరము ప్రొప్తించుటకు ఏ దికారణ మై, యున్నద్యో ఈ es 
ఏ కర్మ సుఖదుఖముల రూపములో ఫలితము నందిస్తున్న దో, న | 
ఏదయితే నశిస్నుందో అదియే పాదు. సలిలం 
| ప్రారబ్దకర్మ నశిస్తుంది” యని rt ps మ sl 
| తొలియజేసియున్నారు ఎ 5 > 


మహాత్ములను గూడా వదలిపెబ్బదు. రామకృష్ణ పరమహంసకు కాన్సర్‌ 
వచ్చింది. వివేకానందుకు ఉబ్బసము వ్యాధి వచ్చింది. రమణమపర్తిక్షి 
i శ 
సర్కోమా వచ్చింది. |ప్రారబ్దవశాత్తు మనకు శరీరాలు ప్రాప్తిస్తాయి. కనుక 
శరీరము 'ప్రారబ్దానికి సంబంధించినది. కనుక |ప్రారబ్దంవ అన జనించు సుఖదుఃఖాలు 
శరీరానివేగాని తనవి కాదని జ్ఞాని భావిస్తాడు. అంతా మన ఆస్తియేనన్నట్లు 
మనము తాదాత్మ్యం చెంది సుఖదుఃఖాల ననుభవిస్తుంటాము. చ 


ప్రారబ్ద మనునది శారీరక మనోబద్దులకు సంబంధించిన దగుటచేత 

| ప్రారబ్దానుభవము కూడా స్టూలసూక్ష్మకారణ శరీరాదులకు సంబంధించినదేగాని 

| ఆత్మకు సంబంధిందినదికాదు, తాను ఆత్మయేగాని చేహేంద్రియ మనో 

బుద్దులు కాదు గనుక తత్సంబంధిత సుఖదుఃఖాలు తనవికావు. ఇలా భావించి 
జీవించుటచేత |ప్రారబ్ధమునుండి విముక్తి పాందవచ్చు. 


గతములో మన మాచరించిన కర్మలయొక్కు ఫలితాలే |ప్రారబ్దరూపంలో 
వస్తున్నాయని (గహించాము. మరి ఈ ప్రారబ్ధ ఫలమును అందించు వారెవరు? 
కర్మఫలదాతయైన భగవంతుడు. కర్మఫలాలు భగవానుని అమృతహస్తముల 
నుండి వచ్చుటచేత అవి ప్రసాదమని భావించాలి. కర్మఫలాలను ఎప్పుడయితే | 
ప్రసాదంగా భావిస్తామో వాటి సాన్నిధ్యం మనకు దుఃఖాన్ని కల్లించదు. పెగా| 
ప్రశాంతత నందిస్తుంది. ఈ విధంగా సంచిత, ప్రారబ్ద ఆగామి కర్మలనుండి 
విడిపడి తరించాలి. 


సరే కర్మవలయంనుండి సాధకుడు అవగాహనతో మోక్షతీరం చేరుటకు 
(ప్రయత్నిస్తున్నాడు. (ప్రారబ్ధమును ప్రశాంతంగా అనుభవిస్తున్నాడు. కోదికలతో 
జీవించి ఆగామికర్మను తయారుచేసుకోవడం ఇష్టం లేదు గనుక అనాసక్తితో 
కర్మలాచరిస్తున్నాడు. కనుక అట్టి సాధకుని మనస్సు ఖాలీగాయుంటుంది. 
ఖాలీగాయున్న మనన్సు కర్మవలయంలో తగుల్కోవచ్చు. కనుక మనస్సును 
అమ్లే ఖాలీగా ఉంచగూడదు. మరి ఏం చేయాలి? ఆ వినయాన్ని రాబోవు 
సోప్తానములో చర్చిస్తున్నారు. 


40. (బావ గ! స్ట్‌తి (afterwards Abide thyself in the Absolute) :- 


అనంతరము బ్రహ భావంలో చరించమని ఆచార్యులు చివరి సోపానాన్ని 
తెలియజేస్తూ ఈ సాధనపంచక ఆలయ నిర్మాణానికి కలశ |ప్రతిష్టచేయు 
చున్నారు. 


సాధకుడు ఈ స్థితిలో సమస్తమును వీడి అంతర్ముఖుడవు తున్నాడు, 
సర్వాన్ని మరచి ఆత్మకి దగ్గరగా ఆసీనుడగుచున్నాడు. ఆత్మకు దగ్గరగా 
ఆసీనుడగుట యనగా ఆత్మయే తానగుచున్నాడని భావము. నిరంతర 
'బ్రహ్మభావనయందే మనసును రమింపచేయుచున్నాడు. మనోబుద్దులలో 
కదిలే వికారములేవీ తనవిగావని తటస్థంగా యున్నాడు. 

అవిద్యా చ స్వానుభవేన రూప్యతే 

మూథఢో౬హం అవివిక్తం మమవిజ్ఞానమ్‌ ఇతి 

“నేను అజ్ఞానిని, ఆలోచించి తెలుసుకొను శన చటరం. 
ఆ యజ్ఞానము తెలుసుకొను బుద్ధిదేయని నిర్ణయమగుచున్నది వ 
బుదికి జ్ఞానము లేదు యనెడి విషయమును ఏజ్ఞానముచేత తెలు; 
చునా డో అదియే ఆత్మ” యని తైత్తిరీయము తెలియజేయుచున్నది. 

“ఏ భూతం బ్రహ్మ విజ్ఞాసితవ్యం నిత్యతా త్‌ న పురుష 

గ్‌ 
వ్యాపారతం|త్రమ్‌ 
భ్‌ ్ష హ్నమును తెలుసుకొను కోర్కెయే యుండాలి. 

| బహ్మమేయున్నది. బ్రహ్మ es 

స వము నీ వాచరించు కర్మమ్ముపే అధారపడి 
పవన. లో (పథమ అధ్యాయంలోని ప్రథమ పాదము 
ఆచార్యులు బ్రహ్మసూత్ర a i 

తముపె వ్యా! 

నందలి ప్రథమ సూ షష 'వ్రతినంకల్పము అంతర్ముఖమై ఆత్మవెపు 

అ మనమ భవత” |బవ్మామును తెలియగోరువాడు బ్రహ్మమే 
నదవారి. “బ్రహ్మని రక భావంలో చరించు సాధకుడు అని 


ట్రహ్మః గళ 
అడవి ఉపనిమదా సహ భావవ వ్ర దంతనచేయుచూ బ్రహ్మోనార 


నము చేశారు. 


కాగ! 
| _._ సంకలో 


వృత్తిని బడయాలి. ధ్యానముచేయు సాధకుని మనస్సు స ఫనీకమువలె 
స్వచ్చంగా యుండాలి. పున్పములముందు సృటికము నుంచితే స్ఫటికము 
వూలతో తాదాత్మ్యం చెందుతుంది. పువ్చము నీలివర్తమయితే స్ఫటికము 
సీలివర్లముతో భాసిస్తుంది. పువ్చము ఎరుపురంగు అయినచో స ఎబికము 
కూడా ఎరుపుథానే గోచరిస్తుంది. సృృబేకము పూలతో తాదాత్మ్యం 
చెందియున్నట్లు సాధకుని మనస్సు ఆత్మెక్యం చెందాలి, 

సిరన్త విషయాసంగం సన్నిరుద్దం మనోహృది 

యదాయా త్యాత్మనోభావం తదాతత్పరమం పదం” 

“ విషయ సంగత్వమునుండి విడివడిన మనన్సు హృదయ స్టానమందలి 
ఆత్మయందు ఏకం చేయబడినచో, అప్పుడు పరమమైన మోక్షపదమును 
బొందునని అమృత బిన్టూపనివత్‌ తెలియచేయుచున్నది. 


ఇట్టి పరమోత్క్భృష్టస్టితినే సదా సాధకుడు కాంక్షించాలి. జ్ఞానగమ్యమైన 
ఈ సచ్చిదానంద ప్రొషికే సాధకుని మనస్సు ఉరకలు చేయాలి. ఈ 
ఆభీష్టమునే విద్యారణ్యస్వామి చక్కగా వెలిబుచ్చారు. 
“అయ విక్షేపకషాయ రసాస్వాదేభ్యో రక్షితం మే 
చిత్త మన్‌ఘ్నున (బహ్మణ్యవస్టితం భూయాత్‌” 
అయ, విక్షేప, కషాయ, రసాస్వాదములనుండి రక్షింపబడిన నా మనస్సు 
విరాటంకముగా ప్రన్హసుసందు. నెలకొనుగాక యని శ్రీ విద్యారణ్యస్వాముల 
వారు “| బ్రహ్మవిదాశీర్వా దవద్ధతి” యను గయలో మ మా 
ఆశ్‌రా, ;దమును చేశారు. 


నాఆ "అనగా. 'ప్రతిబంథ' రహితమైన విర్వికల్న ్పవిర్కీ  జపమాధివి కాంక్షిస్తున్నా రుం 
అయి మనతో నిద్రచేతగాని, ' అలసత్వముచేత గాని కలుగు సంకల్గురహిత 
“వ్లక్లేవ మనగా మనస్సు బహిర్ముఖమగుట 3. “కషాయ'మనగా 
లచే అస్తవ్యస్తమైన సంస్కారము ప్రపంచవలలో తగుల్కొనుట. 
పో య్లనగా సమాధియండు కలిగెడి విన్హేపమున్సు తత్సంబంధిత 


స 'గంచుకొి పతెరిగి ఆనందధామం, చేరుట. ఈ నాళ ల 


|ప్రతిబంధములనుండి విడిపడిన చిత్తము నిరాటంకముగా Gee సితియందు 


నిలిచిపోవునట్టు ఆశీర్వదించమని భగవంతుని (ప్రార్ధిస్తూ తన్ను తానే 
ఆశీర్వ దించుకుంటున్నారు. 


ఆధ్యాత్మిక సోదరీ సోదరులారా! అర్థమయిందా! మనవిజరూప 
మెలాంటిదో గ్రహించారా! “నీవే బ్రహ్మవు!” యని సింహ గర్హనచేసే మన 
సనాతన ధర్మసౌందర్యాన్ని గుర్తించారా? ఎట్టి పవిత్ర సంస్కృతికి మనం 
వారసులమో తెలుసుకున్నారా? ఇకలేవండి... “తమసు ను దూరం చేయండి. 
అజ్ఞానాన్ని పారద్రోలండి. జ్ఞానజ్యోళ్ళులె వెలగండి. 

నిస్సార నిర్వీర్య నీరస వ్యక్తులుగా మనం ఈ (ప్రపంచాన్ని 
నిమ్మమించకూడదు. ఆనంద శిఖరాలనందుకుని ఆప్తకామ్ముల్కె భాసించెస 
మహర్షుల సంతానమైన మనలో పిరికితనం చు చేసుకోకూడదు. 

'ళివోహం......... సదా శివోహం” 


యని గర్జించండి. 
శప వూర్ణబోధోహం = సదానంద పూర్ణ బ్రహ్మాహం 
ప్ర గాత్మా హం - ప్రవితత సత్య క్పైశ్రోవం 
నో కకం ప్రకటిత (బహ్మాహం 
Tn Se అద్భుతాత్మాహం 
ము ర జ్ఞాన స్వరూపుడను. సదానంద స్వరూపమైన 


ప ములవారి అమృతా 


బ్యా 


యశ్ఞోక పంచక మిదం పఠతే మనుమ్యః 

నంచిన్త యత్యనుదినం స్థి సిరతామూషో పత్య 

తస్యాశు సంసృతి దవానల తీవ్ర ఘోర 

తాషః |ప్రశాస్తి ముపయాతి చితిప్రభావాత్‌ I 
తాల్‌ కరము Fe 

ఎవ్వురయితో ఈ సాధన పంచకమును మానసిక (ప్రశాంతతతో 
మననము చేయుచూ అనుదినము పఠింతులో అట్టివారు జ్ఞాన (పదీవ్లులె 
'నంసారదావాగ్శి యనెడి భయంకర తాపము నుంది నిముకీ నొందౌదడు. 


వ్యాఖ్య 
ముంజేతి కంకణానికి అద్దము అవసరము లేనట్టు సాధన పంచక్షవెభవమును 
ఏచేయుటకు ఫలక్రుతిని తెలియజేయు నవసరము లేదు. 


ఏటయే ప్రధానమై యున్నది. 
:యనెడి- భయంకర తాపమునుండి విముక్త 
రహూభినార్యులు తెలియచేయుచున్నారు. 
(భ్రాంతి “తొలగినవుడే జీవునికి 
దు. నంపారము అజ్ఞాన జనితము గనుక ఆది 


తమేవ నిదిత్వాఒ మృత్యుమేతి నాన్యః పంథా విద్యతేఒ యనాయో 


“జ్ఞానముచే మృత్యువును అతి[క్రమించునని” శ్వేతాశ్వతరోపనిషన్‌ 
తెలియచేయుచున్నది. 


కనుక సంసార దుఃఖములనుండి బయటపడవలయునసిన జ్ఞాన ప్రదీపులై 
మెలగాలి. అట్టి జ్ఞానము సాధన పంచకమును పఠించుబచే లభ్యము కాగలదని 
ఆచార్యులు తెలియచేయుచున్నారు. జ్ఞానాగ్నిచే సంసారమను క్షీరమును 
కాచినచో సంసారమను నీరు ఆవిరియై జ్ఞానమను పాలు మిగులును. 


కనుక సాధన పంచకమును నిత్యము పఠించాలి. చదివి-వదలడము 
కాదు, అనుష్టానంలో స్థిరపడి తృష్తిచెందాలి. అందులకు మవనమే మార్గము. 
అలజడులతో నిండిన మనస్సుతో మననం చేసినను ఉపయోగముండదు. 
మనస్సులో (ప్రశాంతతను నింపుకొని మరీ మననం చేయవలెనని ఆచార్యులు 
తెలియజేస్తున్నారు. జ్ఞానమను తీగ అల్జుకొనుటకు మననమను"పందిరి 


శ 
అవసరము. శ్‌ 


ఈ సాధన పంచకములోని నల్బభె, సోపానాల్వపె ప్రయాణము: సాగించి. 
ముముక్తువులు శాంతి ధామము జేరి తరించెదరని ఆచార్యులు తలియచేస్తూ 
ఆశీర్వదిస్తున్నారు. 

ఓం నమో భగవతే వాసుదేవాయ. 


14. 
35. 
16. 
28. 


Adi Sankara’s 


Forty instructions to seekers 


Study the Vedas daily 
Carry out the injunctions of the Vedas 
Offer the fruits of actions to the Almighty 
Abandon the band of desires in to-to 
“Wash off all sins 
Reflect over the evil of Samsara 
Do Atmic enquiry 
Free yourself from the trammels of birth and death 
Seek the company of the wise 
Develop unflinching devotion to the Lord 
Cultivate virtues such as serenity, tranquility etc 
Giveup selfish actions entirely 
Surrender thyself to the Guru 
Worship his sacred sandals everyday 
‘Meditate on the mono-syllable AUM, the supreme reality 
Listen to the upanishadic truths 
Explore the meanings of the Mahavakyas 
Take refuge in upanishads 


ల. Ayold yain arguments 


Constantly Meditate : "1am Bramhan." 
Give up egoism totally 

(Give ap your 1entifieation with the body 
Do not enter into argument with the wise 


Take recourse to the reason approved by the Vedas 


25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 


Find a remedy to the disease of hunger 
Take the Medicine of Alms daily 
Beg not for delicious dish 
Be contented with what thou obtainest by chance 
Endure the pairs of opposites such as heat and cold 
Indulge not in idle gossiping 
Be indifferent 
Rise above people's favour or scorn 
Enjoy the bliss of solitude 
Let the mind always meditate on the supreme consciousness 
Behold the infinite Bramhan every where 
Comprehend the illusory nature of the world 
Liberate thyself from accumulated works 
Let thyself HONBRMHRNARUE works 
Enjoy ade Hrd ys) 


de'thyseclf in the/dbsolute. 
afterwards గట tye I TS ESO 


$ Those who recite this Sadhana 
Merit నం with acalm 
Mind reflecting over its mean 
ing, will soon be freed from 
the dreadful heat of the Sam- 
saric wild fire. 


